బాలకృష్ణ నాటకము 


యక్షగానము 
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రణీతము 


సాధారణ సంపాదకుడు : 
బి.యస్‌. రెడ్డి (భూమన్‌ 
సంచాలకుడు, తి.తి.దే. “శ్వేతొ, తిరుపతి 





పరిష్కర్త : ఆచార్య కె.జె. కృష్ణమూర్తి 
తరిగొండ వెంగమాంబ వాజ్మయ ప్రాజెక్ట్‌ 
తి.తి.దే. “శ్వేత” తిరుపతి 


(మఘ్రచురణ 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 

2007 


3తఓతు ర్చూర్తునత మెట్తతుదత 340౮ 
(మము ఉంత నిత [4రా 
24 షారన టు 60సస్తుత 2 సంతిశముశం త 


261664 09 
౨౦% తే. ఈం15801200001003 
జగరైంప్తరే *ట2ై2ముదంు 02 *ఉముుఖ/2 90)6010 


(వ (వక. 5 9 క మ కక. 


0 "04 [0121005 ౪010260015 ఏల165 (0 : 2 


(ర &11 120 65లూ/66 
హైం 61601: 2007 


(౦9165 : 5000 


6౦౪౯ 06౩120 : క సరగ ా23 


011566 0” 
ఉనే గ. నతడు, 1.4.5... 
నం ట76 ల౧మంలటు 


యు! ముం2ర లఆ౭5ము2జజయు, 
లమ! - 517 507 


గం & 0466 21 
ఏ పషం2521072 96538 
ఏ1 ేేగ725252200200 
౨1: 085/78-287528 


ముందుమాట 


కలియుగదైవంగా (ప్రశస్తిగాంచిన వేంకటరమణుని భక్తపరంపరలో 
ఒక్కొక్కరిది ఒక విశిష్టత. ఈ విశిష్టత ఆ యా భక్తులు శ్రీవారిని ఆరాధించటంలో 
అవలంబించిన మార్గాలవల్ల మనకు వెల్లడవుతూవుంటుంది. 'శ్రీవేంకటాచల 
మాహాత్మ్యం” వంటి సరస కావ్యాలను స్వామికి సమర్చించి తరించిన తరిగొండ 
వెంగమాంబ ఆ దేవ దేవుని భక్తబృందంలో అగ్రగణ్యయైన కవయి్రీశిరోమణి! 


ఈ 'కవితాతపస్విని తిరుమల క్షేత్రంలో తపోవనం లాంటి ఒక తులసీ 
బృందావనాన్ని నెలకొల్పింది. ఆ “'బృందావనరిలో రాజయోగస్తాధనతో పాటు, 
వాబ్బయ తపస్సు కావిస్తూ శ్రీనివాసునకు అంకితంగా అనేక కృతులను 
వెలువరించింది. 


ఈ మహాకవయిత్రి రచించిన పదునెనిమిది కృతుల్లో చాలా భాగం 
అముద్రితంగా, సాహితీపరులకు అందుబాటులో లేనివిగా అజ్ఞాతంగా ఉంటు 
న్నాయి. తిరుమలేశునికి మిదుకట్టి అవతరించిన ఈ రచనల నన్నిటిని 
ప్రచురించవలసిన ఆవశ్యకతను గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ 
కవయిత్రి పేరట ఒక [గ్రంథ పరిష్కరణ ప్రాజెక్టును నెలకొల్పింది. ఈ ప్రాజెక్టు 
నిర్వహణ బాధ్యతలను తి.తి.దే. “శ్వేత” సంస్థ సంచాలకులయిన శ్రీ భూమన్‌ 
గారికి అప్పగించింది. 

ఉద్యమస్సూర్తి మేళవించిన ఉత్సాహపూరితులయిన “శ్వేత” సంచాలకులు 
శ్రీ భూమన్‌” గారు ఇటీవలే ఈ కవయిత్రి సారస్వతంపై ఒక జాతీయ సాహితీ 
సదస్సును విజయవంతంగా నిర్వహించటమే కాక, ఈ కవయిత్రి రచనల 
యందలి వేర్వేరు గీతాలకు ఆడియో సీ.డీ.లను తగిన గాయనీ గాయకులచే 
తయారు చేయిస్తుండటం మిగుల ముదావహమయిన విషయం, 


హరికీర్తనాచార్యుడైన తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాల 
లాగానే, ఈ కవయిత్రి యొక్కసాహితీ సమారాధనోత్సవాలను ఈమె జన్మదినమైన 
నృసింహుని జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించడానికికూడా 


క 


తిరుమల తిరుపతి దేవస్థానం నిశ్చయించింది. ఇందులకు అనుగుణంగా 
మే 1వ తేదీన జరుపబోయే వెంగమాంబ జయంతి ఉత్సవ సందర్భంలో 
ఆవిష్కరించే నిమిత్తంగా ఈ క్రింది ప్రచురణలను చేపట్టి సిద్ధంచేస్తూవుండటం 
ఆహ్షాదదాయకంగా ఉంది. 


1. తరిగొండ నృసింహశతకము 

ల, శ్రీవేంకటేశ్వర కృష్ణమంజరి (స్తుతి కావ్యము) 
8. రమా పరిణయము (ద్విపద కావ్యము, 

4 బాలకృష్ణ నాటకము (యక్షగానము) 

5, చెంచు నాటకము (యక్షగానము) 


6. భక్తిగీత సుధాలహరి (వెంగమాంబ యక్షగ్రానాల్లోని 108 గేయాల 


సంకలనం) 

7. అష్టాంగయోగ సారము (పద్యకావ్యము) 

ఈ ప్రచురణలన్నీ సహృదయ సాహితీ లోకాన్ని అలరింపజేయగలవని 
ఆశిస్తున్నాను. 


ఇలాగే ఈ భక్త కవయిత్రియొక్క రచనలన్నీ శ్రీనివాసుని దివ్యానుగ్రహ 
విశేషంచేత అచిరకాలంలోనే చక్కని పీఠికలతో గూడిన సుపరిషృత రూపాలతో 
వెలుగుచూడగలవని ఆకాంక్షిస్తున్నాను. 


తిరుపతి ఎవీవిఎన్‌ శర 
28, మార్చి 2007 శ్రీకార్యనిర్వహణాధికారివర్యులు 
తిరుమల తిరుపతి దేవస్థానములు. 


మనవి 


తెలుగులో అన్నమయ్య తరువాత రాశిలోనూ, వాసిలోనూ విష్ణు 
సాహిత్యాన్ని విరివిగా అందించిన మహాకవయిత్రి మాతృశ్రీ తరిగొండ 
వెంగమాంబ. వెంగమాంబ తెలుగు మీరాగా సుప్రసిద్ధరాలై, పోతనతో 
సాటిమైన భక్తకవయిత్రిగా ప్రస్తుతింపబడింది. 


శ్రీనివాసుణ్ణి రసరమ్యములైన కావ్యకుసుమాలతో పూజించి తరించిన 
సుమధుర సారస్వతమూర్తి తరిగొండ వెంగమాంబ. ఈ కవయిత్రి రచనలు 
శ్రీవేంకటేశ్వరుని సాహితీ మందిరంలో వెలిగించిన అఖండ దీపాలు. ఆ దీప 
కళికల కాంతులు ఈనాటికి నిరంతరం ఆ తిరుమలేశుని దివ్య వైభవాన్ని 


అక్షరంగా ప్రకాశింపజేస్తున్నాయి. 


తిరుపతికి పశ్చిమాన 100 కి.మి. దూరంలో తరిగొండ గ్రామంలో 
ప్రభవించి, మధురకవితా సుధాధారలతో శ్రీ వేంకటేశుని అభిషేకించి తరించిన 
తెలుగు కవయిత్రి, అఖిలాంధ్ర జనయిత్రి తరిగొండ వెంగమాంబ. 


సాంఘిక దురాచారాలపై సమరం ప్రకటించి, బాల వితంతువులపై ఆ 
నాడు జరిగే అన్యాయాలను ప్రతిఘటించి- తనకోసం కాదు- తనవంటి 
అభాగినులపై సంప్రదాయం పేరిట జరిగే అమానుష కృత్యాలను ఎదిరించి, 
తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విష్లవవనిత వెంగమాంబ. 


అనేకానేక ప్రక్రియలలో శతకాలు, యక్షగానాలు, ద్విపదలు, తత్త్వ 
సంబంధమయిన రచనలు, (శ్రుతి, లయ సమన్వితములైన వేదాంతగీతాలు 
వెలయించటమేగాక, శ్రీ వేంకటాచలమాహాత్యంవంటి బృహత్‌కావ్యములను 
రచించిన విదుషీమణి వెంగమాంబ. 


శ్రీతరిగొండ వెంగమాంబ విశిష్ట వ్యక్తిత్వాన్ని పసిగట్టిన తిరుమల -తిరుపతి 
దేవస్థానం కార్యనిర్వహణాధికారి, గౌరవనీయులు, సంస్కార శ్రీ ఏ.పి. వి.యన్‌. శర్మ 
గౌరు ఈ కవయిత్రి రచనలను పరిష్కరించి, ప్రచురించుటకుగాను 


ఛ్‌ 


“తరిగొండ దెంగమాంబ వాజ్బ్యయ(ప్రాజెక్టును ఏర్చ్బరచి అందుకు పరిష్మర్షగా 
శ్రీ కె. జె.కృష్ణమూర్తిగారిని నియమించినారు. ఆ ప్రాజెక్టు “శ్వేత” ఆధ్వర్యంలో 
పనిచేసేట్టుగా అదేశించినారు. స్వయాన సాహితీప్రియుణ్ణి అయిన నాకు తరిగొండ 
వెంగమాంబను గురించి తెలుసుకునే అవకాశం ఈ రకంగా కలిగింది. వెంటనే 
అమె సాహిత్యంమీద రెండు రోజులు జాతీయ సాపొతీసదస్సు నిర్వహించటం, 
అనంతరం పుస్తక ముద్రణతో పాటు, ఆమె పాటలకు బాణీలు కూర్పించి, 
ఆడియో సి.డి.లుగా విడుదల చేయటానికి పూనుకున్నాను. తిరుమల -తిరుపతి 
దేవస్థానముల చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆమె జన్మదినం సందర్భంగా 
రెండు రోజులపాటు సంగీత, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించతలపెట్టినాను. 
అతి త్వరలో అన్ని పుస్తకాల ముద్రణ, పాటల ఆడియో సి.డి.ల విడుదల పూర్తి 
చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాము. 

ఈ బృహత్‌ కార్యక్రమము సఫలీకృతం కావటానికి పూర్తి కారకులు 
శ్రీ ఏ.పి.వి.యన్‌.శర్మగారు; మా ప్రియతమ కార్యనిర్వహణాధికారి. వారికి 
తెలుగు సాహితీ, సంగీత ప్రియుల పక్షాన ధన్యవాదాలు. 


భి.యన్‌. రెడ్డ 


సంచాలకులు 


44 శ్వే తొ 


పీఠిక 


1. కథా సంగ్రహం: 


శ్రీకృష్ణుడు బృందావనంలో ఆయా కాలాల్లో, ఆయా సన్నివేశాల్లో 
అనేక లీలలను ప్రదర్శిస్తూవుంటాడు. ఆ విధంగా శరదృతువునందలి ఒక 
వెన్నెల రాత్రిలో (కార్తీక పూర్ణిమనాడు) యమునా నదీతీరాన మనోహరంగా 
వేణుగానం కావిస్తూవుండగా, అచ్చటికి ఈశ్వరుడు (తలకోన సిద్ధెశ్వరుడు) 
నక్కజోగి వాని వేషాన్ని ధరించి కాకులను వేటాడటానికి వస్తాడు. “కాకులు 
లేచిపోయేటట్లు నా వద్ధ వేణునాదం చెయ్యవిద్దని కృష్ణుణ్జి ఆక్షే 
పిస్తాడు. 'నీవెవడవురా?”- అని శ్రీకృష్ణుడు ప్రశ్నించగా, “నీ వెవరో ముందుగా 
తెల్చరా!”- అని నక్కజోగి ఎదురు ప్రశ్న వేస్తాడు. 


ఒకరి వృత్తాంతాన్ని మరొకరు తెలుసుకొన్న పిమ్మట శ్రీకృష్ణుడు 
విశ్వాసపూర్వకంగా నక్కజోగిని చూస్తాడు. అనంతరం నక్కజోగి తనదారిని 
తాను వెళ్తాడు. 


ఆ పున్నమ రాత్రివేళ శ్రీకృష్ణుని వేణునాదంచేత ఆకర్షింపబడిన వారై 
వ్రేపల్లెలోని గోపాంగనలంతా పరుగు పరుగున అచ్చటకు వస్తారు. అలాగ 
వచ్చి, వాళ్లందరుభక్తితో బాలకృష్ణుణ్ణి స్తుతిస్తారు. శ్రీకృష్ణుడు వాళ్లను చూచి, 
'ఆ రీతిగా ఇండ్లను వీడి రావడం తగ దని, అందువల్ల నింద కలుగుతుందని, 
'మిమా పతులవద్దకు మరలిపొరంిడని హెచ్చరిస్తాడు. అలాగ కొంతసేపు 
ఆ గోపికల మానసిక స్టెర్యాన్ని తన మాటలచే పరీక్షించి, పిదప వాళ్లందరినీ 
ఆదరించి, మధుర ప్రణయపూర్వకమైన సుఖాన్ని అనుగ్రహిస్తాడు. వాళ్ల 
మనస్సుల్లో అంకురించిన అహంభావాన్ని అణచేందుక్రై, శ్రీకృష్ణుడు నృత్యం 
చేస్తూ, ఉన్నట్టుండి అదృశ్యుడౌతాడు. గోపభామలు అందుకు ఎంతో 
చింతిస్తూ, ఆయనకొరకై అన్నివైపులా అన్వేషిస్తారు. వాళ్లందరి దీనాలాపాలను 
విని, కరుణించి హరి వారలకు ప్రసన్నుడౌతాడు. వారలను సంతోషింప 


భై! 
జేయడానికై యమునా తీరంలోని ఒక కమలసరోవరంలో వారితో కలిసి 
జలక్రీడ లాడుతుంటాడు. 


ఇంతలో రాధాదేవి మేలుకాంచి, పన్నీట్రిలో జలకమాడి, సముచితము 
లయిన వస్త్రాలు, ఆభరణాలతో చక్కగా ముస్తాబై, చెలికత్తెలతో గూడి 
బృందావనానికి వేంచేస్తుంది. మామూలుగా ఉండే స్థలంలో శ్రీకృష్ణుడు 
లేనందువల్ల, రాధ చెట్టు, గుట్టలు, పక్షులు మొదలగు ప్రకృతిలోని 
పరివారాన్ని శ్రీకృష్ణుని జాడనుగూర్చి ఆప్యాయతతో అడుగుతుంది. 
నవ్వలాటకు ఎందైనా దాగివున్నాడేమో?- అని తలంచి, రాధ గోపాలుణ్జి 
ఎలుగెత్తి పిలుస్తుంది. అప్పుడు 'మాయికి అనే వికారస్వరూపిణి (శ్రీహరి 
యొక్కయోగమాయం- నక్కజోగి భార్య) తన భర్తయైన నక్కజోగిని వెదకుతూ 
అక్కడికి వస్తుంది. 

రాధ, మాయిక ఒకరి వృత్తాంతాన్ని మరొకరు తెలిసికొంటారు. 
శ్రీకృష్ణుడు గోపస్తీలతోగూడి జలక్రిడ లాడుతూ వున్నట్లు మాయికవల్ల 
తెలిసికొన్న రాధ పరిపరివిధాల పరితాపపడుతుంది. మన్మథ, చంద్ర, 
మలయానిలాదులను దూషిస్తూ, తీవ్రమైన విరహవేదనకు ఓర్వజాలక 
మూర్చిల్లుతుంది. చెలుల శైత్యోపచారాలచే మూర్చనుండి తేరుకొన్న రాధ 
కృష్ణుణ్ణి పిలుచుకొని రావలసిందిగా మాయికను అభ్యర్థించి, పంపుతుంది. 


మాయికవల్ల రాధాదేవి పరిస్థితిని తెలిసికొనిన మాధవుడు రాధ 
వద్దకు వస్తాడు. అప్పుడు రాధ శ్రీకృష్ణునియెడల బింకాన్ని ప్రదర్శిస్తుంది. 
ఇంతలో గోపికలంతా అచ్చటికి వస్తారు. రాధ వాళ్లతో కలహిస్తుంది. ఆ 
కలహంలో రాధకు మాయిక సాయంవస్తుంది. అందుచేత గోపయువతు 
లందరు కలిని మాయికను వట్టుకొని ఒక చెట్టుకు కట్టివేసి, 
కొట్టుతూవుంటారు. రాధ వాళ్లందరినీ ధిక్కరించి, మాయికను విడిపిస్తుంది. 


కేస 
శ్రీకృష్ణుని పలుకులవల్ల గోపికలకు, రాధకు సయోధ్య ఏర్పడుతుంది. 
'రాధిక ఒకనాడు, గోపిక ల్గొకనాడు వచ్చి బృందావనంలో శ్రీకృష్ణుణి 
కలియవలసినది'- అని మాయిక ఏర్పరచిన నియమానికి ఇరుపక్షాలవాళ్లు 
అంగీకరిస్తారు. లీలావినోదియైన శ్రీకృష్ణునికి దృష్టి తాకకుండా రాధాదేవి 
మంగళహారతి యివ్వటంతో ఈ యక్షగాననాటకం సుఖాంతంగా, 
మంగళాంతంగా ముగుస్తుంది. ఇది సంగ్రహంగా ఇందలి కథాస్వరూపం. 


2. కవయిత్రి జీవిత రెఖలు: 


తరిగొండ వెంగమాంబ ప్రాచీన కవయిత్రుల కోవలో చిట్టచివరి 
రచయిత్రి. ఈ కవయిత్రి పుట్టుకచే చరితార్థమైన గ్రామం తరిగొండ. ఇది 
చిత్తూరు జిల్లాలో తిరుపతి పుణ్యక్షేత్రానికి వాయవ్య దిశలో ఇంచుమించు 
100 కిలోమిటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం మహిమగల లక్ష్మినృసింహ 
క్షేత్రంగా ప్రాచీనకాలంనుండి ప్రసిద్ధి గాంచింది. 

అసలు “తరిగొండ”- అంటేనే 'నృసింహస్వామి' అని అర్ధం. పూర్వం 
పెరుగు చిలికే కుండలో సాలగ్రామ శిలారూపంలో లక్ష్మీనృసింహుడు 
అవతరించినందువల్ల ఆ వూరిపేరు 'తరికుండిగా వ్యవహరింపబడింది. 
సామాన్యజనుల ఉచ్చారణలో అది 'తరిగుండ'గా మారి, చివరకు “తరిగొండ” 
- అనే పేరు స్థిరపడింది. కనుక 'తరిగొండి- అంటే "పెరుగు చిలికే 
కుండలో వెలసిన నృసింహుడు'-అని అర్ధం. తరిగొండ దేవాలయం 
కాణిపాకంలాగానే ఆ ప్రాంతంలో సత్యప్రమాణాలకు ప్రశస్తి గడించింది. 


నందవర శాఖీయులు, వసిష్టగోత్రులు అయిన కానాల మంగమాంబ, 
కృష్ణయామాత్యుడు- ఈ కవయిత్రి తల్లిదండ్రులు. జననీ జనకులు 
సంతానార్జ్భులై తిరుపతియాత్ర కావించిన అనంతరం జన్మంచినందువల్ల- 
వేంకటేశ్వరుని వరప్రసాదంగా కూతురు కలిగిందని - వెంగమాంబ అనే 


న్నే 


నామకరణం కావించారు. ఆమెకు చిన్ననాటినుందే దైవభక్తి సహజంగా 
అలవడింది. ఈ కవయిత్రి జననకాలం క్రీ.శ. 1780 ప్రాంతం. 


వెంగమాంబ దైవభక్తి ధోరణి తొలుదొలుత తల్లిదండ్రులకు ఆనందం 
కలిగించినప్పటికీ, రానురాను వయస్సుకు మించిన భక్తిపరవశతతోను, 
తాత్త్వికమైన పరధ్యాసతోను మైమరచిపోవడం, పాటలు పాడుతూ, 
వీధిలో సైతం నృత్యంచెసె స్థితి సాగుతూవున్నందువల్ల, ఇరుగుపొరుగువారు 
అది యొక ఉన్మాదస్థితియని ప్రచారం చెయ్యసాగారు. అందువల్ల, తల్లి 
దండ్రులు ఆమెకు బాల్యంలోనే-ఆమె వద్దంటూ వున్నప్పటికి - బల 
వంతంగా వివాహం చేసినారు. వరుడు చిత్తూరుకు సమిపమందలి 
నారగుంటపాళిం వాస్తవ్యుడూ, శ్రీవత్సగోత్రుడూ అయిన తిమ్మయార్యుని 
కుమారుడైన వేంకటాచలపతి. వివాహమైన కొన్నాళ్లకు వరుడు విధివశాత్తు 
పరమపదించాడు. ఈ సంఘటన బాలికయైన వెంగమాంబలో నెలకొనివున్న 
వైరాగ్యభావాన్ని పెంపొందించింది. 


ఆ కాలంలో మదనపల్లిలో రూపావతారం సుబ్రహ్మణ్యశాస్తులనే 
వేదాంతి, గొప్ప రాజయోగి ఉందేవారు. కృష్ణయాూమాత్యుడు కూతురి 
భవిష్యత్తు ప్రశాంతంగా సాగేందుకు అనువుగా ఆయనచేత బ్రహ్మవిద్యో 
పదేశం చేయించాడు. గురువుగారివల్ల అష్టాంగయోగ విధానాన్ని మంత్రోప 
దేశాన్ని స్వీకరించిన వెంగమాంబ జన్మాంతర సుకృతంతోకూడిన తీవ 
సాధనలచేత అచిరకాలంలోనే యోగవిద్యలో ఎంతో అనుభవాన్ని గడించి, 
గొప్పయోగిని కాగలిగింది! 


వెంగమాంబ యథాప్రకారం ఒకనాటి మధ్యాహ్నవేళలో యోగా 
భ్యాసాన్ని విరమించి, అలసతతో ఆకాశంలోకి చూస్తూవుందడగా, ఏవో కొన్ని 
అక్షరాల బంతులు ప్రకాశిస్తూ దిగివచ్చి, ఆమె ముఖంలో ప్రవేశించాయి! 


4 


ఈ దివ్యానుభూతిని ఈ భక్తకవయిత్రి తరువాతి కాలంలో తిరుమలక్షేత్రంలో 
రచించిన “శ్రీవేంకటాచలమాహాత్యం” అనే పద్యకావ్యం యొక్క అవతారిక 
యందు ఇష్టదేవతాప్రార్ధనలో రెండు పద్యాల్లో స్పష్టంగా పేర్కొన్నది. 

నన్నయభట్టారకుడు మొదలుకొని నేటి దనుక విలసిల్లిన ఆంధ్రసార 
స్వతంలో ఏ యితర కవయిత్రి గాని, కవిగాని ఇలాంటి అపూర్వానుభవాన్ని- 
అక్షరాల రూపేణ శారద సాక్షాత్మరించిన సంగతిని- పేర్ళొన్నవారు లేరు. 
అందువల్ల, ఇది ఈ భక్త కవయిత్రి జీవితంలోని అద్వితీయమైన అనుభవంగా 
పేర్ళొనదగివుంది. 


అప్పటినుండి గురువర్యుని ప్రోత్సాహంతో వెంగమాంబ [గ్రంథరచన 
ద్వారా భగవంతుణ్ణి ఆరాధించడానికి ఉపక్రమించింది. చిన్నప్పుడు ఓనమాలు 
నేర్వకున్నా ఛందస్సు, అలంకారశాస్త్రం మున్నగు వాటిని అభ్యసింపక 
పోయినా, ప్రాచీనకావ్య, నాటకాదులను పఠింపకపోయినప్పటికీ వెంగమాంబ 
తరిగొండ లక్ష్మినృసింహదత్తమైన కవితాకళా నైపుణ్యంతో- 1. తరిగొండ 
నృసింహశతకము 2. నృసింహవిలాసకథ (యక్షగానము) 8. శివనాటకము 
(యక్షగానము) ఉ రాజయోగామృతసారము (ద్విపదకావ్యము) 5. 
బాలకృష్ణనాటకము (యక్షగానము)- అనే అయిదు కృతులను తరిగొండలో 
ఉండగా రచించింది. 


సమాజం దృష్టిలో వితంతువైనా, (భగవంతుడే నా పతిఅని సువాసినీ 
వేషంతో ఉంటూవున్నందువల్ల, పుష్పగిరిపీఠాధిపతి ఆ వూరికి వచ్చి, సభ 
చేయించి, వెంగమాంబను పిలిపించి ప్రశ్నించాడు. ఆమె తపశ్శక్తిని ప్రత్యక్షాను 
భూతంగా తెలిసికొని, ఆమె గొప్ప నృసింహోపాసకురాలని, ప్రహ్లాదాంశతో 
జన్మించిన కారణజన్మురాలని కొనియాడాడు. ఆ వూరి పూర్వాచార 
పరాయణులను మందలించి వెళ్లినాడు. 


ర్క! 

పుష్పగిరి స్వాములవారు వెళ్లిపోయిన నాటినుండి వెంగమాంబ 
తరిగొండ లక్ష్మీనృ్ససింహుని ఆలయంలోనే ఉంటూ వచ్చింది. ఆ దేవాలయంలో 
ఉన్న ఆంజనేయుని విగ్రహం దాపున యోగంలో నిమగ్నమై ఉండగా, 
ఒకనాడు ఆలయార్చకుడు గమనించి, తలవెండ్రుకలుపట్టి ఇవతలికి 
లాగినాడు. అందువల్ల యోగం భగ్నమయింది. తనకు బాధ కలిగినా, 
వెంగమాంబ ఆతనిని ఏమో అనకుండా, అచ్చటినుండి అడవిమార్గాన 
పయనించి, కొలది రోజులలో తిరుమలక్షేత్రాన్ని చేరుకొన్నది. 


పిన్నప్రాయంలోనే తిరుమల చేరిన వెంగమాంబ గొప్పయోగినియని, 
దైవభక్తురాలని శిష్యులద్వారా తెలిసికొన్న ఆనాటి హథీరాంజీ మఠాధి 
పతియైన మహంతు ఆమెకు వసతి సౌకర్యాన్ని కల్పించాడు. అందువల్ల 
ఈ కవయిత్రి మరల [గ్రంథరచనా కైంకర్యాన్ని ప్రారంభించింది. 


వెంగమాంబ గొప్ప భక్తురాలని తెలినికొన్న అన్నమాచార్య 
వంశీయులు తిరుమలలో ఉత్తరమాడ వీథిలో తమయింటిలో గల చిన్న 
భాగాన్ని ఆమెకు నివాసంగా ఇచ్చారు. ఈ కారణంచేత ఈ కవయిత్రికి 
సంకీర్తనాచార్యులైన తాళ్లపాకవంశకవుల రచనలను పఠించే చక్కని 
అవకాశం న్వామి సంకల్పంగా లభించింది! తాళ్లపాక అన్నమాచార్యులను 
“వరలబ్ధ మన్నమాచార్యునకు”- అని తన కావ్యంలో పూర్వకవిస్తుతిలో 
ప్రశంసించిన ఏకైక కవయిత్రి తరిగొండ వెంగమాంబ! 


తిరుమలలో వెంగమాంబ నివాసానికి ఒక వైపున తాళ్లపాకవారు, 
ఇంకొక ప్రక్కన అక్కారాం వెంకటరామ దీక్షితులనే అర్చకుల పెద్ద నివసిస్తూ 
వుండేవారు. ఆయన నిష్కారణంగా ఆమెకు కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ, 
మాటలతో మనస్సు నొప్పిస్తూవుండేవాడు. అందువల్ల ఆ యోగీశ్వరి 
అంతరాత్మప్రేరణచే తుంబురుకోన- అనే దట్టమైన అరణ్య ప్రదేశాన్ని 


. 
చేరుకొన్నది. అచ్చట నున్న ఒక కొండగుహలో దాదాపు ఆరేండ్లు తీవ్రంగా 
తపస్పాధన కావించింది. 


మహంతు మొదలైన తిరుమలవాసుల అభ్యర్ధనను అంగీకరించి 
వెంగమాంబ మరల తిరుమల చేరుకొన్నది. అనంతరం ఉత్తరమాడ వీథిలో 
ఎత్తెన ప్రదేశంలో ఒక పూలతోటను నెలకొల్పి, ఆ బృందావనంలో నిరంతరం 
మోక్షనింతన, రచనావ్యాసంగం కావిస్తూవుందేది. తిరుమల పుణ్యక్షేత్రంలో 
ఈ భక్తకవయిత్రి రచించిన రచన లీ క్రిందివి: 


1. విష్ణుపారిజాతము (యక్షగానము) 2. రమాపరిణయము (ద్విపద 
కావ్యము) 8. చెంచునాటకము (యక్షగానము) 4. శ్రీవేంకటేశ్వర 
కృష్ణమంజరి (స్తుతి కావ్యము) 5. రుక్మిణీనాటకము (యక్షగానము) 6. 
గోపికానాటకము (గొల్ల కలాపము) (యక్షగానము) 7. శ్రీ భాగవతము 
(ద్విపద కావ్యము, 8&. శ్రీవేంకటాచలమాహాత్యము (పద్యకావ్యము) 9. 
అష్టాంగ యోగసారము (తాత్తికమగు పద్యకావ్యము) 10. జలక్రీడా 
విలాసము (యక్ష గానము) 11. తత్త్వక్తీర్తనలు 12. ముక్తికాంతా విలాసము 
(యక్షగానము) 18 వాసిష్ట్థామాయణము (ద్విపదకావ్యము). భక్తి వేదాంత 
భావ గర్భితాలైన ఈ రమణీయ రచనలవల్ల, శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఈ 
కవితా తపస్విని కావించే కైంకర్యాలవల్ల ఈ భక్తకవయిత్రియొక్క మహానుభావత 
ఆ నాడు వెన్నెలవలె ఆంధ్రావనిలో అలముకొన్నది. తిరుమలలో తాళ్లపాక 
వంశీయుల ఇంటి ప్రక్కనున్న ఆమె నివాసం (మఠం) “అష్టఘంటములు”- 
అను పేరిటి ఎనిమిదిమంది తాళపత్ర లేఖకులతో నిత్యం సందడిగా ఉంటూ, 
ఆ కాలంలో దర్శనీయమైన సాహితీకేంద్రంగా ప్రకాశిస్తూ వుండింది. 


వెంగమాంబ తిరుమలలో తాను రచించిన కృతుల నన్నింటిని 
ఇలవేల్పైన తరిగొండ లక్ష్మీనృసింహస్వామికీ, ఇష్టదైవమైన వేంకటేశ్వరునికీ 


న 


అభేదంగా అంకితం కావించింది. పైన పేర్కొన్న పదునెనిమిది కృతులేగాక, 
ఆ యా సందర్భాల్లో అశువుగా చెప్పిన పద్యాలు, శ్లోకాలు, పాటలు 
మొదలయిన వెన్నో! వాటిలో కొన్ని మాత్రమే ఈనాడు లభిస్తూవున్నాయి. 


ఈ యోగీశ్వరి ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో నృసింహజయంతి 
ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తూవుండేది. ఆ ఉత్సవాలలో జరిగే 
అన్నదానానికి ఆనాటి జమీందార్లు, పొళెగార్లు, ఆ యా గ్రామాల సామాన్య 
ప్రజానీకం వ్రాయించియిచ్చిన దానపత్రాలు (తాళపత్రాలు) వెంగమాంబ 
గారి విళిష్టవ్యక్తిత్వాన్ని సమాజంలో ఆమె యెడల నెలకొనియుండిన భక్తి 
గౌరవాలను చక్కగా చాటుతూవున్నాయి. 


క్రీ.శ. 1817 ఈశ్వర శ్రావణ శుద్ధ నవమినాడు ఈ కవయిత్రీ 
మతల్లి సజీవసమాధిద్వారా శ్రీనివాసునిలో ఐక్యమైనట్లు పరంపరగా 
వినవస్తున్న విషయం. ఈ మహానీయ సాహితీమూర్తియొక్క బృందావనం 
ఈనాటికీ తిరుమల పుణ్యక్షేత్రంలో దర్శనీయమై అలరారుతూవుంది. 


8. తెలుగులో 'యక్షగానం' యొక్కపుట్టు పూర్వోత్తరాలు (సంగ్రహంగా): 


తెలుగు సాహిత్యంలోని 'దేశి (1161261019) రచనా ప్రక్రియలలో 
అత్యంత విశిష్టమైనది యక్షగాన ప్రక్రియ. అది యెంత విశిష్టమైనదో దాని 
పుట్టుక అంత విచిత్రమైనది. ఆదిలో అది దేవతారాధనకై ఉద్దేశింపబడిన 
ప్రత్యేక గానపద్ధతిగా ఆవిర్భవించింది. యక్షులయొక్క గానపద్ధతియే యక్షగానం. 

యక్షులు గంధర్వ, విద్యాధరాదులలాగా దేవయోనులు.* అనగా 
దేవతలవల్ల జన్మించిన వాళ్లు (0౪౫! ౦69). యక్షులకు రాజు కుబేరుడు. 
1. విద్యాధరో౭౬_ప్సరో యక్ష రక్షో గంధర్వ కిన్నరాః | 


పిశాచో గుహ్యక స్సిద్దో భూతోఇమి దేవయోనయః ॥| 
-అమరకోశము (గురుబాలప్రబోధిక) ప్రథమకాండము, స్వర్దవర్దము, 11వ శ్లో. 


న్న 


అతడు 'ధనాధిపుడు'.* అంటే ధనానికి అధిపతి; అతడు 'ధనదుడు (ధనాన్ని 
ఇచ్చేవాడు) కూడ. సృష్టియందలి సమస్త సంపదలకు అధిదేవతయైన 
శ్రీమహాలక్ష్మి యక్షజాతి కంతటికీ కులదేవత. 


యక్షులు 'యక్షరాత్రి' (దీపావళి) లాంటి ఉత్సవ సమయాల్లో లక్షి, 
విష్ణువు - మొదలైన దేవతల మహిమలను ప్రత్యేకంగా గానంచేసేవారు. 
యక్షులు దేవయోనులే అయినా, మానవజాతికి సన్నిహితులే అన్న సత్యం 
ఈ సందర్భంలో మరువరానిది. యక్షుల రాజైన కుబేరుడు 'మనుష్య 
ధర్ముడు; అతని వాహనంసైతం నరుడెగ్‌ యక్షులకు మానవులతో గల 
సాన్నిహిత్యానికి ఇది చక్కని నిదర్శనం. 


“యక్ష జాతికి చెందిన కొందరు మిక్కిలి ప్రాచీనకాలంలో దక్షిణ 
హిందూదేశంలోనూ, సింహళద్వీపంలోనూ వ్యాపించి, తమ విచిత్రవేషాల 
చేత, విశిష్టమైన గానసరణిచేత ప్రజానీకాన్ని ఆకర్షించియుంటారని 
పరిశోధకులచే ఊహింపబడింది. 


యక్షులో ప్రత్యేకగాన పద్ధతి రాను రాను తదితరులచేతను అనుకరింప 
బడి, తరతరాల పెంపొందుతూవచ్చి, కాలక్రమేణ “'యక్షగానిమనే పేరిటి 
సాహిత్య ప్రక్రియగా ఆవిర్భవించటానికి మూలకారణమై వెలసింది. ఈ 
క్రమ పరిణతినే ఈ క్రింది పొరాణికగాథ భంగ్యంతరంగా వివరిస్తూవుంది: 


2,8,4&5 మనుష్యధర్మా ధనదో రాజరాజో ధనాధిపః । 
కిన్నరేశో వైశ్రవజో పౌలస్తో నరవాహనః ॥ 
-అదే, 68&69 శ్లోకములు, వావిళ్లముద్రణ (1958). 
6 “యక్ష శబ్దమునకు “యజ్ఞము, పూజి- మున్నగు అర్థాలు కూడ ఉన్నాయి. 


566: &ీ వ్‌జు31వం8082190 01060%ఖ0 5ష ఎశంయలు సంలు సజయ, ప2్టైం838, సలు 
61601 -1951). 
ఈ యర్ధాలనుబట్టి “యక్షార్ధమై (పూజార్ధమై) యక్షులచే చేయబడే గానం యక్షగానం” 


ఆ డ్రై కా 


-అని కూడా నిర్వదింపవచ్చు. 


సళ] 


ఆంధ్రదేశంలో ప్రాబీనకాలనుండీ నెలకొనివున్న కులాల్లో జక్కుల 
వారు ఒకరు. వీళ్ల కులదేవత కామవల్లీ మహాలక్ష్మి. ఆమెకే ఆదిలక్ష్మీ 
కామేశ్వరి- అని మరొక పేరు. ఆ దేవతను ఆరాధించేందుకై పరమశివునిచే 
ఆజ్ఞాపించబడిన ఇద్దరు యక్షులయొక్క సంతతికి చెందినవారే జక్కులవాళ్లు, 
ఈ ఐతిహ్యాన్ని తెలియజేస్తున్న ద్విపదపంక్తు లివి: 

“కామవల్లియు చిన్ని కన్యరూపమున 

కామారి కప్పు డాకారంబు చూపె 

చూపిన ముదమంది సురల రా బనిచి 

యా పార్వతీశ్వరుం డతి సంభ్రమమున 


ఇరవొప్పు యక్షుల నిదర వీలిచి 


మురువొప్పు జక్కుల ము[దలు చేసి 
ఉరుమలు, మద్దెలల్‌, ఉపకరణములు 


కరమొప్ప తగినవి గావించి యిచ్చి 
ముత్యాల రంగముల్‌ మున్నూరు చేసి 
అత్యంత ముదముతో నడిగిన వేళ 
చిందెముల్‌ బోనముల్‌ శృంగారములును 
అందముల్‌ పరికెలు ఆనందములును 

ఆ రీతి సంతసమందగా జేసి 


సారెకు ముదల జక్కుల బిలిచి 
“రమణ మో వంశపారంపర్వ్యమెల 
కమలాకిం గొలువడీ కామవలెమను 


కామవల్లిని గొల్చు ఘనులెల్ల మున్నె 
(పేమతో మిము చాల ప్రియము జేసెదరు 


ఏ... 


పొండని వీడ్కొల్ప పూబోణులందు 
దండిగా వార లిద్దరు తోడురాగ 
తేకువ కనకావతీపుర బపుడు 
ఏకచిత్తంబున నేలుచునుండె” 
-కామెశ్వరీ చరిత్రము, వ్రాతప్రతి, పుట 37, 
2.10. 1945 గాజులు, గుం. 0 ముం26. 
పై గాధను గ్రంథస్థం కావించిన కవి రేటూరి భావనామాత్యుడు” అంత 
ప్రాచీనుడు కాకపోయినప్పటికీ, ఆ కథ అంతకుముండు ఎంతో పూర్వకాలంనుండే 
ఆంధ్రదేశంలో ప్రచారంలో ఉండిందని క్రిడాభిరామమనే కావ్యంలోని 
జక్కులపురంధ్రివర్జన, అక్కలకొలుపు సన్నివేశం- మొదలైనవి చాటుతున్నాయి. 


తెనుగుదేశంలోని జక్కుల కోవకు చెందినవాళ్లే కన్నడదేశపు 'ఎక్కల 
గాణలు". వీరి ప్రసక్తి కర్ణాటసారస్వతంలో పెక్కువోట్ల కనబడుతున్నది. 
వాటిలో అభినవ పంపడనే బిరుదు వహించిన నాగచంద్రుడనే కవి (క్రీ.శ. 
12వ శతాబ్ది) రచించిన మల్లినాథ పురాణంలో కమలామోది యైన తుమ్మెద 
రుంకారం కమలాలయయైన లక్ష్మిని కీర్తిస్తూ పాదే 'ఎక్కల” గానంతో 
పోల్చి వర్ణించబడ్డ సన్నివేశం ప్రాచీనమైనది. ఇందులోని ఉపమానాన్నిబట్టి 
కన్నడ దేశపు 'ఎక్కలగాణలు” తెలుగు దేశీయులగు 'జక్కుల” వారి వలెనే 
లక్ష్మీప్రశస్తిని గానంచేసే జానపదగాయకులని వెల్లడౌతున్నది. 

'యక్షు'లనేవారు బౌద్ధయుగానికి పూర్వం సింహళదేశాన్నుండి 
8. చూ. క్రీడాభిరామము 186-189 పద్యగద్యాలు. ఈ చారిత్రక కావ్యంలో వర్ణింపబడ్డ 
విషయాలు క్రీ.శ. 14వ శతాబ్ది ప్రారంభకాలానికి చెందినవి. 


9. చూ. “కన్నడ యక్షగానాలు” (వ్యాసం) శ్రీముట్నూరి సంగమేశం, భారతి - 1956, 
ఫిబ్రవరి సంచిక, పుట 67. 


క 111 


వెలువడి, క్రమంగా కర్ట్ణాటాంధ్ర ప్రాంతాలలో విస్తరించిఉంటారనీ, పైన 
పేర్కొన్న జక్కులవాళ్లు, ఎక్కలగాణలు (ఎక్కడిగలు) ఆ యా ప్రాంతాల్లో 
స్థిరపడియుండిన ఆ యక్షుల సంతతియై ఉంటారనీ పరిశోధకులు 
అభి'ప్రాయపడినారు. 


జక్కులవాళ్ళు తమ ఇలవేల్పైన కామవల్లీమసాలక్ష్మి యొక్క మాహాత్యాన్ని 
ఉద్దేశించి పాడె పాటలు (శోతలలో భక్త్యావేశాన్ని రేకేత్తించే ప్రత్యేకఫణితిలో 
నృత్యసహితంగా ఆలాపింపబడుతుండేవి. అలాంటి ఉద్రేకజనకమైన బాణీ 
ఈనాడు కూడ కొన్నిచోట్ల మనకు గోచరిస్తుంది“. శివరాత్రి, నృసింహ 
జయంతి లాంటి పర్వదినాలలో శ్రీశైల, అహోబలాది పుణ్యక్షేత్రాల్లో జరిగే 
ఉత్సవాలలో, జాతరలలో జక్కులవారో, లేదా వాళ్లను అనుకరించే 
మరికొందరో యక్షుల విచిత్రవేషాలను ధరించి, ఆ యా దేవతల 
మహిమలను ప్రస్తుతించే గేయాలను పాడి ఆడినప్పుడు, ఆ 'యక్షవేషధారులి 
ఆటపాటలు అక్కడ చేరివున్న అశేషప్రజానీకాన్ని అమితంగా అలరింప 
నారంభించాయి.*. 'జక్కులపాటల, చరిత్రలో దీన్ని తొలిదశగా భావించవచ్చు. 


10. చూ. 'ఆంధ్రయక్షగాన వాజ్మయ చరిత్ర ప్రథమభాగము, పుటలు 18 మరియు 14, డా. 
యస్వీ జోగారావు, ఎమ్‌.ఏ., పిహెచ్‌.డి, ఆంధ్రవిశ్వకళాపరిషత్‌ ప్రకాశితము (1961). 
11. చూ.కీశే వేటూరి ప్రభాకరశాస్త్రిరి గ్రీడాఖిరామ పీఠిక, తృతీయముద్రణము, పుట 104 
12. “ఆదట గంధర్వ యక్షవిద్యాధరాదులై పాదెదు నాదెడువారు” 

పండితారాధ్య చరిత్ర (ప్రధమముద్రణము), పర్వతప్రకరణము, పుట 48. 
ఈ ద్విపదకావ్యం క్రీ.శ. 13వ శతాబ్దికి చెందిన రచన. పైద్విపదపంక్తిలో పాల్కురికి 
సోమనాథమహాకవి సూచించిన యక్షుల వేషధారణ నేడు తెలుగు నాట కాలక్రమేణ 
అంతరించిపోయినప్పటికీ, కన్నడిగుల యక్షగాన ప్రదర్శనల్లో ఈ నాటికీ నిలిచివుంది. కన్నడదేశపు 
యక్షగానశాఖలలో యక్షగాన బడగతిట్టు బయలాట (005 30/16 0£ 21002822 అనేది 
మిగుల ప్రాచీనమైనది. మహాశివరాత్రి లాంటి పర్వదినాలలో శ్రీశైలానికి వచ్చి వెళ్లే కర్టాటక 
యాత్రికుల ద్వారా తెలుగువాళ్లకు సుపరిచితమైనది. ఈ ప్రదర్శకుల వేషధారణలో ముఖ్యంగా 
పేర్ళొనదగినవి వెడల్పాటి ఉప్టీషాలు. ఇవి ప్రాచీనయక్షుల వేషధారణను సూచిస్తున్నాయి. 
5668: "జం న882204 4 బం6 ౨02 000604" సశ టయట2 3050 ఉం[[00 ఉ& 806 [మ 66, 
ఉీ0[1027 0001026003, 11౫ అట! (19/7). 


4 


అటు తరువాత ఆ 'జక్కుల పాటల” బాణీలో మరికొన్ని పౌరాణిక 
గాథలు, క్షేత్రమాహాత్య్వాలు అజ్ఞాత జానపదకవుల నోళ్లనుండి అవతరించి, 
విరివిగా ప్రచారాన్ని పొంది, పందితవర్గాన్ని సైతం ఆకర్షింపగలిగాయి. ఆ 
రీతిగా 'జక్కులపాటలు' విద్వత్మవుల దృష్టిని ఆకట్టుకోవడంవల్ల “'యక్షగానం' 
అనే సాంస్కృతిక నామధేయాన్ని నవదరించాయి*. ఈ తీరున 
“'జక్కులపాటలు' 'యక్షగానిమనే నామధేయంతో శిష్టసాహితీమందిరంలో 
ప్రాణప్రతిష్ట పొందుతూవున్న (క్రీ.శ. 18,14 శతాబ్దుల నడుమ) కాలంలోనే 
ఈ పేరు అటు కన్నదనాడుకు) ప్రాకింది. ఇది యక్షగాన ప్రక్రియా వికాసంలో 
మలిదశ. ఈ దశ ఇంచుమించు క్రీ.శ. 15వ శతాబ్ది పూర్వార్ధం వరకు 
విస్తరించిందని చెప్పవచ్చు. 


18. “క్తీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు 
గాంధర్వమున (గాంధారమున?) యక్షగానసరణి” 
-భీమఖందము, 8వ ఆశ్వా, 65 ప. 
“గంధర్వులు దక్షారామక్షేత్రం యొక్క కీర్తిని (గాంధారి గ్రామంలో?) యక్షగానసరణిలో 
ప్రశంసిస్తూవుంటారని పై సీసపద్యపాదంయొక్క భావం. 
శ్రీనాథమహాకవి భీమఖండ రచనాకాలం క్రీ.శ. 1430 ప్రాంతం. 
చూ. కీ.శే. పింగళి లక్ష్మీకాంతంగారి “ఆంధ్రసాహిత్య చరిత్ర, పుట 349. 
పై పద్యపాదంలో “గాంధారముని అనేదే సరియైన పాఠమని నేనూహిస్తున్నాను. గంధర్వులు 
కీర్తించేది గాంధర్వంలోనే (సంగీతంలోనే) కాబట్టి, మళ్లీ అలా చెప్పటంలో విశేషమేమి లేదు. 
అలాకాక, కవిసార్వభౌముడు 'యక్షగాని సరణినిగురించి పేర్కొంటూ, ఆ 'సరణి' 
గాంధారగ్రామానికి చెందినదని పై పద్యపాదం ద్వారా సూచించాడని భావించటం సమంజసం. 
ఈ క్రింది ఆంగ్రవాక్యాలుకూడ పై ఊహను సమర్ధించేవిగా ఉంటున్నాయి: 


"ం(య రషటటు2 మటుకు 9088660 4610 6జోటటేంయి ౪2 ౮జఖ6రజ2 బరమ ౪0101 
గ6/610066 10 ఈ6321482జ04 జర 504%? ఆం1766 1000 & 33/16 10/0 2 21022404" 


-'షదు 882204 2 ౨౦6 0102 0210614, 0226 20. 


న్‌ 


తెలుగులో యక్షగాన రచన క్రీ.శ. 14వ శతాబ్దినుందే కొనసాగినట్లు 
స్పష్టమైన నిదర్శనాలు ఉన్నప్పటికీ, ఆ రచనలు నేడు అలభ్యాలు*. అయితే, 
క్రీశ. 15వ శతాబ్దిలో రచింపబడ్డ ఒకటి, రెండు యక్షగ్రానాల పేర్లు మాత్రం 
వినబడుతున్నాయి. ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన 'సౌభరిచరిత్రము” 
(జక్కుల కథ)- అలాంటివాటిలో ఒకటి. వెల్లంకి తాతంభట్టు 'కవిచింతామణి 
- అనే లక్షణ[గ్రంథంలో ఉదాహరించిన “లక్ష్మికల్యాణము” ఇంకొకటి. 


పోగా, క్రిశ. 16వ శతాబ్దినుండి రచింపబడిన యక్షగానాలు మనకు 
లభ్యమౌతున్నాయి. వాటిలో చక్రపురి రాఘవాచార్యుని విప్రనారాయణ చరిత్ర, 
కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయము, దినవహి ఓబయమంత్రి గరుడాచల 
విలాసము, బాలపాపాంబ అక్కమహాదేవిబోధోల్లాసము- మొదలైనవి 


14. 1) పదకవితాపితామహుడుగా ్రశస్తిగాంచిన తాళ్లపాక అన్నమాచార్యులు (క్రీశ. 
1408-1503) సంకీర్తనలక్షణం (సంస్కృతం)లో యక్షగానపదాలనుగూర్చి పేర్కొన్నివున్నట్లు 
ఆయన మనుమడైన చినతిరుమలాచార్యులు (క్రీ.శ. 1495-1558) తన తెనిగింపులోని 
ఈ (క్రింది పద్యంలో తెల్పినాడు: 
“తే.గీ. యక్షగాన పదంబులు నవ్విధమున 

సముచితానేక విధతాళ సంగతులను 

నవరసాలంక్రియా సవర్ణంబు లగుచు 

నలరునని హరికీర్తనాచార్యుండనియె” 

-సంకీర్తన లక్షణము (తెనుంగు), 66 ప. 

చూ. “తాళ్లపాకవారి లఘుకృతులు' తి.తి.దే. ప్రచురణ (1935), పుట 149. 
పై పద్యాన్నిబట్టి అన్నమయ్య కాలానికి పూర్వమే- అనగా 14వ శతాద్టిలో- తెలుగులో 
కొన్ని యక్షగానాలు రచింపబడివుండినట్లు ఊహించడానికి వీలౌతున్నది. 
(2 “నాదృష్టిలో 14వ శతాబ్దమునకు చెందిన యక్షగాన మొకటి తాటాకులలో మూల్గు 
చున్నది.” 





చీయక్షగాన వాబ్బయము' (1978), పుట?, 
ఆచార్య బిరుదురాజు రామరాజు, ఎమ్‌.ఏ., పిహెచ్‌.డి, 


ర్న 


ప్రాచీనతమాలు. అనంతరం ఆ ఒరవడిలో అనేక యక్షగాన రచనలు 
ఆంధ్రదేశంలో విరివిగా వెలువడ్డాయి. ఈ రీతిగా యక్షగానకృతులు 
ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చిన దశను యక్షగ్రానరచనాపరిణామ 
క్రమంలో మూడవ దశగా నిశ్చయింపవచ్చు. ఇది క్రీ.శ. 19వ శతాబ్టిదాకా 
కొనసాగింది. ఈ సుదీర్ధదశలో యక్షగాన రచనపై, ప్రదర్శనపై ప్రభావాన్ని 
ప్రసరింపజేసిన ప్రముఖ ఘట్టాలు రెండు ఉన్నాయి. అందులో ఒకటి 
కూచిపూడి భాగవతుల పండిత పోషణ; రెండవది తంజావూరు, మధుర, 


మైసూరు రాజుల రాజవోషణ. 


పై రెండు ఘట్టాలు కొంచెం వెనుక ముందుగా క్రీ.శ 17వ శతాబ్చి 
ఆరంభకాలంలో తటస్థించాయి. వాటిలో మొదటి ఘట్టం యక్షగాన 
ప్రక్రియకు అభినయ శాస్త్రానుగుణమైన గౌరవాన్ని ప్రసాదించింది. రెండవ 
ఘట్టం యక్షగ్రానానికి సంస్కృత నాటకపు మెరుగులను హవణించింది. 
ఈ రెండు రీతుల ప్రభావం యక్షగ్రాన ప్రక్రియావికాసంలో మరొక మలుపును 
నృజించింది. అవ్పటి నుందే యక్షగానాలు “పారిజాతములు'గా, 
'భాగవతములు'గా, 'యక్షగాననాటకములు”గా, 'యక్షగాన ప్రబంధాలుగా 
పలురకాల పేళ్లతో అసంఖ్యాకంగా వెలువడ్డాయి. 'యక్షగాని వాబ్బయశాఖ 
పరిపక్స ఫలాలను ప్రసాదిస్తూ వుండిన ఈ కాలంలో (క్రీశ 18-19 
శతాబ్దుల నడుమ) ఎందరోయక్షగానకవులు, కవయిథ్రులు విలసిల్లినారు. 
అట్టి కవయిత్రుల్లో అన్నివిధాలా అగ్రగణ్యయైన మహాకవయిత్రి మాతృశ్రీ 
తరిగొండ వెంగమాంబ. ఆ కవితా తపస్విని తరిగొండలో ఉండగా రచించిన 
అయిదు కృతులలో చివరిది “బాలకృష్ణనాటకిమనే యక్షగానం. 


4. 
శ బాలకృష్ణనాటక విశిష్టత: 
స పేరు: 

ఈ యక్షగానం వెంగమాంబ తరిగొండలో ఉండగా రచించిన 
కృతుల్లో ఐదవది, చివరిది. శ్రీకృష్ణుని బాల్యలీలలలో మిగుల విశిష్టమైనది 
రాసలీల ఈ రాసలీలా” కథాంశాన్ని ఆధారంగా పరిగ్రహించి, ఈ యక్ష 
గానాన్నీ రచించినందువలన, వెంగమాంబ ఈ యక్షగానానికి “బాలకృష్ణ 
నాటకి మనే పేరు పెట్టినట్లు భావించవచ్చు. కృత్యారంభంలోని ఈ క్రింది 
పద్యంలో కవయిత్రి దిని నామధేయాన్ని స్పష్టంగా పేర్కొన్నది: 
తే.గీ.  “ప్రకటముగ 'బాలకృష్ణనాటకమనంగ 

నొక్మకృతిం దగ యక్షగానోక్తిగాను 

వెలయ రచియించె నింజేటి వెంగమాంబ 

ఇమ్మపహొనిం దత్మథాక్రమం బెట్టిదనిన” 

-3వ పద్యము 

అయితే, ఈ నాటకాన్ని “శ్రీకృష్ణనాటక'మని కూడా వ్యవహరింపవచ్చునని 
కవయిత్రి అభిప్రాయమైనట్లు గ్రంథాంతంలోని ఈ క్రింది ద్విపద పంక్తులను 
బట్టి తెలుస్తుంది: 

“నరులెన్న “శ్రీకృష్ణ్టనాటకం'బనెడు 

వరకృతి గావించి, వాసుదెవునకు 

పరమభక్తిని సమర్పణముగాం జేసె” 


ఏ) కథకు ఆకరం; 


ఈ నాటకంలోని కథకు ఆకరం రాసలీలాఘట్టం. ఈ ఘట్టం శ్రీమద్‌ 


బా 


భాగవతం (సంస్కృతం, దశమస్మంధం పూర్వార్థంలో పాస్త పంచాధ్యాయి” 
- అనే పేరిట 29వ అధ్యాయం మొదలుకొని ౩3వ అధ్యాయంవరకు గల 
అయిదు అధ్యాయాలలో 176 శ్లోకాల్లో విస్తరించివుంది. ఈ సన్నివేశం 
బమ్మెరపోత నామాత్యుని ఆంధ్రమహాభాగవతంలో దశళశమస్కంథ 
పూర్వభాగంలో 150 గద్య పద్యాల్లో నెలకొనివుంది. వెంగమాంబ ఈ 
ఘట్టమందలి కథాంశాన్ని సంగ్రహీకరించి, దానికి రాధావృత్తాంతాన్ని 
న్వయంగా కల్పించి జతపరచింది. ఈ ముఖ్యకథకు సహాయకంగా నక్క 
జోగి దంపతుల వృత్తాంతాన్ని సృష్టించింది. 


కవయి(త్రి ఈ యక్షగానానికి కావలసిన కథాసూత్రాన్ని మాత్రమే 
భాగవతంనుండి స్వీకరించింది. అందులోని- గోపికాగీతలు, రాసక్రీడ, 
జలక్రీడ- అనే సన్నివేశాల వర్షనలను నాటకీయతా దృక్పథంతో పరిహరించి, 
ఇందలి కథాసూత్రాన్ని స్వతంత్రంగా నిర్వహించింది. 
సు నాటకీయత: 

యమునాతీరమే కథారంగంగా, శరత్పూర్జిమారాత్రియే సమయంగా, 
పరిమితమైన కథావస్తువుతో సాగిన ఈ యక్షగానం దేశైక్యం (0410 01 
100), కాలైక్యం (10197 0225ల), కథైక్యం([10/012100- అనే 'ఐక్యత్రయం' 
తో విలసిల్లుతూ, నాటికలాగా రూపకధర్శ్మసంశోభిలై సాగింది. శ్రీకృష్ణుడు- 
గోపవనితలు, రాధ-మాయిక, రాధ-కృష్ణుడు, రాధ-గోపికలు- ఇల్లాగా 
ఆ యా పాత్రల జంటల నడుమ అనతి విస్తృతంగా నడచిన సంభాషణలు, 
గోపికలు, రాధ శ్రీకృష్ణుణి అన్వేషిస్తూ లతలను, చెట్లను, గుట్టలను, పిట్టలను 
ప్రశ్నించిన సంవాదకళావిలసిత సన్నివేశాలు-ఇత్యాదులు ఈ యక్షగ్రానంలోని 
నాటకీయతా గుణవిశేషానికి నిర్మల నిదర్శనాలు. 


ఈ నాటకంలోని త్రిపుట, జంపె, కురుచజంపె రేకులు, కంద 


గంగ? 
దరువులు, సీస దరువులు, సీసం, ఉత్పలమాల, కందం, తేటగీతి మొదలగు 
పద్యాలు- వీటన్నింటితో సముచితంగా ఇందులో సమకూడిన ఛందోవైవిధ్యం 
నాటకీయతాలక్షణాన్ని చక్కగా పరిపోషిస్తున్నది. ముఖ్యంగా కొన్ని దరువులకు 
రాగ, తాళములేగాక, ఆ తాళాలకు 'ెండవ కాలం), “మూడవ కాలం” 
“నాలుగవ కాలం”- ఇత్యాదిగా కాల నిర్దేశంకూడా చేయబడివుంది. ఈ 
సూచనలు ఈ యక్షగానం ప్రదర్శనకు ఉద్దేశింపబడిందనే అభిప్రాయాన్ని 
నిరూపిస్తున్నాయి. 
17 పొత్ర చిత్రణ; 


ఈ యక్షగాననాటకంలోని పాత్రలు అయిదు. శ్రీకృష్ణుడు, రాధ, 
గోపికలు, నక్కజోగి దంపతులు. పాత్రల స్వభావచిత్రజలో వెంగమాంబకు 
గల నైపుణ్యానికి ప్రకృష్ణమైన ఉదాహరణం రాధ. శ్రీకృష్ణుడు తనను విడిచి, 
గోపవనితలను లాలిస్తూవున్నాడని పరితపించడంలో రాధాదేవిలో ప్రీ సహజ 
మైన ఈర్ష్య సూచింపబడినప్పటికి, అది తాత్కాలికం. కృష్ణుని యెడబాటును 
ఓర్వలేక మూర్చిల్లటంలో ఆమెయొక్క సుకుమార హృదయం వ్యక్తమౌతున్నది. 
తన వద్దకు వచ్చి బ్రతిమాలుతూవున్న కృష్ణుణ్ణి 'దొంగి అని కోపంతో 
తిరస్మరించినప్పటికీ, తుదకు- 

ఉంసి 
“ముద్దు గోపాల! యీ-ముగ్ధలను గోరితివి 
వద్దనిన విడుతువా? - వట్టి భ్రమ గాని 
సామి! నీ మదికిం దోం - చని నీతులింకను లే 
వేమింకను జెప్పుదును? - ఇభరాజవరద! 
నీకు సమ్మతమైన - దే కార్యమైన మళథి 
నాకు సమ్మతిగాదె! - నళలినాయతాక్ష!” 


వసే 


అని సమాధానపడటంలో రాధాదేవికి శ్రీకృష్ణునియెడల ఉందే ప్రణయ 
గౌరవభావం సుకుమారంగా ప్రకటితమయింది. 

పిమ్మట, ఈ నాటకం చివర శ్రీకృష్ణుడు గోపికలను పిలిచి రాధకు 
అప్పగించటంలోను, అలాగే, గోపికలు సామరస్యంతో 'మా కంచితమైన 
యుక్తి నొక యాజ్ఞ నిరూపణచేయు రాధికా!”- అని అభ్యర్థించటంలోను 
ఆ పాత్రయొక్క పెద్దజీకం నిరూపిత మయ్యింది. 


రాధ మాయికను పిలిచి 'మాకు నొక్క నియమంబుం జేయుమని 
అడగటంలో రాధయొక్క గర్వరాహిత్యం, దృష్టి సోకకుండా శ్రీకృష్ణునికి 
మంగళహారతి ఇవ్వటంలో అనన్యభక్తిభావన- ఆవిష్కరింపబడ్డాయి. ఈ 
(ప్రాముఖ్యాన్నిబట్టి పరికిస్తే “రాధా పాత్రచిత్రజికొరకే (ప్రధానంగా 
వెంగమాంబ ఈ యక్షగానాన్ని సృష్టించిందని స్ఫురిస్తుంది! 


పాత్రల స్వభావాన్ని ఆవిష్మరింపజేయడంలోలాగే, వాటి స్వరూపాన్ని 
కనులకు కట్టెట్టు చిత్రించడంలోనూ ఈ కవయిత్రి సిద్ధహస్తురాలు. ఈ 
విషయంలో 'మాయికి స్వరూపవర్ణనం ఒక మచ్చు తునక. (చూ. పుట.36). 


నిశితంగా పరిశీలించి చూస్తే, శ్రీకృష్ణుడు, రాధ-లాంటి పౌరాణిక 
పొత్రలను చిత్రించడం ఒక యెత్తు సమాజజీవనంలో అట్టడుగున అతి 
నికృష్టమైన వేషంతో మసలుకొనే మాయికలాంటి పాత్రలను సహజత్వం 
ఉట్టిపడే లాగున చిత్రించడం ఒక యెత్తు. తరిగొండ వెంగమాంబ తాను 
రచించిన ప్రతి యక్షగానంలోనూ ప్రసిద్ధపౌరాణిక పాత్రలను సింగీ, సింగళ్ల 
రూపాల్లోనో, మరో విధంగానో, (మాయిక- నక్కజోగిలాంటి) మారు 
వేషాలతో సహాయక పాత్రలుగా ప్రవేశపెట్టి, నాటకాన్ని చైతన్యవంతంగా 
రంజింపచేయడంలో అందెవేసిన చేయి! 


ఏ. 
+ శైలి: 
ఈ యక్షగాన రచనాశైలి కథానుగుణమై చెవి కింపుగా నినదిస్తూ 
వుంది. ఇందుకు ఈ నాటకం ఆద్యంతం ఉదాహరణీయమే ఐనా, గోప 


కాంతలు బృందావనంలో శ్రీకృష్ణుణ్ణి స్తుతించిన ఘట్టమందలి దరువులు 
మచ్చుకుగా తిలకింపదగివున్నాయి. (చూ. పుటలు 104&11.. 


ఈ యక్షగానంలోని పద్యాలు కొన్ని పోతన భాగవతంలోని, మొల్ల 
రామాయణంలోని పద్యాలకు అనుసరణలుగా జాలువారి ఉన్నాయి. ఈ 
విషయమై ఈ క్రింది పద్యం ఒక ఉదాహరణ; 


“నవ్వుముఖంబువాండు, మృదునాదసువేణువుం బూనినాండు వా 
డివ్వసుధావధూరమణుం, డిందిరకున్‌ ప్రియుందైనవాండు, మా 
యవ్వనమూల్య మిప్పు డతం డంతయు ముచ్చిలి తెచ్చినాండు బల్‌ 
రవ్వలు జేసినాం డిటకు రాండు గదా? గిరులార! చెప్పరేగొ 51-వ పద్యము. 
పై పద్యం పోతనామాత్యుని భాగవత దశమస్కంధంలోని పద్యరత్నాల్లో 

ప్రసిద్ధమయిన “నల్లనివాండు పద్మనయనంబుల వాండుూ” ౫-1010 ప, 
అనే పద్యానికి సార్థకమైన అనుసరణ అని అందులోని శైలి చెప్పక చెపుతున్నది. 


ఇలాగే, రాధాదేవి మాయికకు శ్రీకృష్ణుని స్వరూపాన్ని వివరించే 
సందర్భంలోని “నీలనీరదమును బోలు దేహమువాండు, రమణీయహేమాం 
బరంబువాండు”- ఇత్యాది సీసపద్యం మొల్ల రామాయణంలోని “నీలమేఘ 
భ్చాయంబోలు దేహమువాండు, ధవళాబ్దపత్ర నేత్రములవాండు (సుందరకాండ, 
102వ పద్యం) అనే పద్యానికి చక్కని అనుసరణ అని స్పష్టమౌతుంది. ఈ 
విధంగా ఈ యక్షగాన శైలి శృంగారరస పరిపోషకమై, (శ్రావ్యమైన 
సంస్కృతాంధ్ర పదసమ్మేళనంచేత సరళ సుందరంగా ్రకాశిస్తూవుంది. 


011 
5 పరిష్కరణ: 
1. ద్రాతప్రతులు : 

ఈ యక్షగాన పరిష్మరణకు ఆధారమైన వ్రాతప్రతులు రెండు. ఇవి 
రెండూ తాళపత్ర ప్రతులే. ఇందులో మొదటిది వాయల్పాడుకు సమిపంలో 
ఉన్న చిన్నతిప్ప సముద్రం (సి.టి.యం) గ్రామ వాస్తవ్యులైన శ్రీడాకరాజు 
వేంకటరమణప్పగారి యింటిలో లభించింది. డాకరాజువారు తరిగొండ 
వెంగమాంబ తండ్రిగారి వంశీయులకు బంధువర్షంలోనివారు. ఈ తాళపత్ర 
ప్రతి 21 తాళపత్రాలు గల సమగ్రపతి. అచ్చటచ్చట కొద్దిగా శైథిల్యం 
ఉన్నప్పటికీ, ఈ [గగ్రంథంయొక్క సమగ్రస్వరూప అవగాహనకు ఇబ్బంది 
కలుగ లేదు. ఇందలి వ్రాత సన్నని అక్షరాలలో సాగింది. ప్రతి చివర 
21వ తాటాకులో వ్రాయసకాని వక్కణ ఈ క్రింది విధంగా లిఖింపబడివుంది: 


“వికారి నామ సంవత్సర వ్యేష్ట శు.౧౩లు (త్రయోదశి వరకు 
బాలకృష్ణ నాటకం సంపూన్న౯ం॥। చీనేపల్లి పెద్దన్న కొమారుడు చంద్రప్ప 
వ్రాశిన బాలకృష్ణనాటకం. యీ ప్రతి తప్పులు వ్రాశివుండలేదు. శుద్ధప్రతీ.” 

పైన పేర్కొన్న లేఖన కాలాన్ని బట్టి ఈ తాళపత్రప్రతి క్రీ.శ. 1779 
మే నెలలో వ్రాయబడిందని స్వామికణ్లుపిళ్లె రచించిన 126122 90%[ల0లకు 
నుబట్టి నిశ్చయింపవీలౌతున్నది. ప్రకృత పరిష్మరణలో ఈ ప్రతి ప్రధానప్రతిగా 
స్వీకరింపబడింది. దీనికి “అ” అనే సంకేతం ఉంచబడింది. 


రెండవ తాళపత్రప్రతి కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్‌ గ్రంథాలయం 
లోనిది. ఆ ప్రతిసంఖ్య నెం. 1566/1281/2 (ఓ). అందులో 86 తాళపత్రా 
లున్నాయి. వ్రాత లావుపాటి అక్షరాల్లో విడివిడిగా, పంక్తులు దూరదూరంగా 
వ్రాయబడివున్నాయి. వ్రాతలో తప్పులు చాలా ఉన్నప్పటికీ, ప్రధాన ప్రతిలో 


007111 
శిథిలమైన భాగాలకు సంబంధించిన పాఠాలు కొన్ని అందులో లభించాయి. 
ఈ ప్రతిలో చివరి రెండు పత్రాలు లేనందువల్ల లేఖనకాలం, వ్రాయసకాడు- 
మొదలయిన వివరాలు తెలియరాలేదు. ఈ కాకినాడ ప్రతికి “క” అనే 
సంకేతం ఉంచబడింది. 
1) సవరణలు: 

ఈ వ్రాతప్రతుల్లో సాధారణంగా గోచరించే ప్రాచీన లేఖన 
సంప్రదాయానికి చెందిన వలపల గిలక, నిండుసున్నకు తరువాతి హల్లు 
ద్విత్వాన్ని పొందివుండటం (తరిగొండ్డ, తలకోన వంక్క మొదలగు వానివలె, 
క్రిష్ణ నరశింహ్వ-మొదలైన లేఖన రీతులు నేటి వ్రాతపద్ధతులకు 


అనుగుణంగా సవరింపబడ్డాయి. 


అలాగే, లేఖకుని భ్రాంతి, ఏమరుపాటు, అజ్జత-మొదలైన కారణాల 
వల్ల వ్రాతలో చోటుచేసికొన్న పలురకాల లేఖన దోషాలను సముచిత రీతిలో 
సవరించడం జరిగింది. 


ఈ యక్షగాన స్వరూపం (ల$ లో ఎక్కువగా దరువులలాంటి 
గేయాలు, అక్కడక్కడ సందర్భానుగుణంగా ద్విపద, తేటగీతి, కందం. సీసం, 
ఉత్పలమాల లాంటి వృత్తాలు నెలకొనివుండి ఒకే లేఖినినుండి వెలువడి 
నప్పటికీ పద్యాల్లో ప్రయుక్తమైన భాష గేయాల్లోని భాషకన్నా యతి, గణ, 
ప్రాసాది ఛందోనియమాలకు, మజథికొన్ని భాషానియమాలకు ఒదిగి 
వుండటంవల్ల ఆ రెండిటి భాషాస్వరూపంలో కొద్దిపాటి తేడా గోచరిస్తుండటం 
సహజమే. కవయిత్రి ప్రయోగించిన భాషకు సంబంధించిన ఈ స్వభావాన్ని 
దృష్టిలో ఉంచుకొని ఇందులో పరిష్కరణ కార్యం (లక్షణానుసరణం) 
మెలకువతో నిర్వహింపబడింది. 


చరనం 


ఇక, ఇందులోని దరువులు, ఏలలు-మొదలైన పలు రకాల గేయాలు 
చాలవరకు దీర్జాక్షరాలతో, తీగె సాగిన తీరులో లిఖింపబడివున్నాయి. కొన్ని 
చోట్ల అనావశ్యకములైన దీర్దాలచేత అర్ధస్ఫూర్తి క్లిష్టమై ఉంది. అందుచేత 
అలాంటి దీర్చాలు -అర్జావగతికి అనుకూలించేంత మేర - ఆ యా గేయాల 
యొక్క నడకకు అనుగుణంగానే సవరింపబడినాయి. మొత్తంమిద ఇలాంటి 
స్వల్ప సవరణలు ఈ సహజ కవయిత్రి ప్రయోగించిన వ్యావహారిక భాషా 
స్వరూప పరిధిని అతిక్రమింపకుండా కడు జాగ్రత్తతోనే కావింపబడ్డాయి. 

ముఖ్యంగా ఇందులో ప్రయుక్తమైన వ్యావహారిక భాషాస్వరూపం 
పలురీతుల వైవిధ్యంతో విలసిల్లుతూ వున్నందువలన, దాని స్వరూపా 
వగావహానకు ఆటంకం కలుగని రీతిలో ఈ పరివ్మరణ కార్యం 


₹) వివరణలు: 

“అ” ప్రతి (ప్రధానప్రతి) లోకన్నా భిన్నమైన పాఠం *క” ప్రతి (కాకినాడ 
ప్రతిలో లభించిన చోటుల్లో అటువంటి పాఠాంతరాన్ని అధోజ్ఞాపిక (00% 
౧0169) లో నిర్దేశించి చూపడం జరిగింది. అలాంటి పాఠభేదాలనే కాక, 
ఆవశ్యకత ననుసరించి మరికొన్ని విశేషాంశాలనుకూడ అధోజ్ఞాపికల్లో 
వివరించడం జరిగింది. 


వ్రాతప్రతిలో సకృత్తుగా కొన్ని చోట్ల నాటక గమనానికి అనుకూలించే 
చిన్న చిన్న 'సంధివచనములు” లోపించివున్నాయి. అర్ధదృష్టితో పరిష్కర్త 
సమకూర్చిన అలాంటి సంధివచనాలు కుండలీకరణాల్లో చూపించబడ్డాయి. 


అనంతరం పేర్శొనవలసినవి విరామచిహ్నాలు. తాళపత్రలేఖనంలో 
నిలువుగీతయే సాధారణంగా విరామచిహ్నంగా ఉంటుంది. ప్రకృత 


ననన 


పరిష్మరణలో కామా, సెమికోలను, తలక్రిందుకామాలు, అడ్డగీత (గా 
౧%లి, ప్రశ్నార్ధక, ఆశ్చర్యార్ధకాదులు ఇందులో అవసరమైన చోటుల్లో గుర్తింప 
బడివున్నాయి. ముఖ్యంగా ఇది నాటకం కాబట్టి “ఇనియె, పలికొ-- ఇత్యాది 
క్రియలు వాటిల్లిన స్థలాల్లో సామాన్యంగా “కోలను' తరచుగా వాడబడింది. 

ఇలాగే “ఇష్టదేవతా ప్రార్ధన లాంటి ఉపశీర్షికలు (520 16264089) 
ఈ రచనాస్వరూపంయొక్క అవగాహన నిమిత్తం పరిష్కర్తచే ఎడనెడ 
సముచితంగా సమకూర్పబదివున్నాయి. 


తి.తి.దే. “శ్వేత” సంస్థ పక్షాన ప్రచురితమౌతున్న ఈ మధుర కవితా 
కృతి సహృదయ రసజ్జులకు ఆహ్ల్హాదదాయి కాగలదని ఆశయము. 





కృతజ్ఞతలు 


తిరుపతి ఉత్సవాల్లో మాతృత్రీ తరిగొండ వెంగమాంబ సారస్వతాన్నిగూర్చి 
ఉపన్యసించే సదవకాశాన్ని కల్పించటం ద్వారా ఈ వాజ్మయ పరిష్మరణ ప్రాజెక్టుకు 
మూలనవిరాట్టుగా అంకురార్పణ కావించిన సహృదయవతంసులు తిరుమల 
తిరుపతి దేవస్థాన పాలకమండలి అధ్యక్షవర్యులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి 
మహోదయులకు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యులెల్లరకు 
నా అనేక హార్దిక ధన్యవాదములు. 


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాజ్మయ పరిష్కరణ (ప్రాజెక్టు 
రూపొందటంలో మూలకారణులయిన సహృదయవతంసులు తిరుమల తిరుపతి 
దేవస్థాన శ్రీకార్యనిర్వహణాధికారివర్యులు, సుగ్భృహీతనామధేయులు 
శ్రీ ఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.యస్‌., మహోదయులకు నా అనేక హార్దిక 
ధన్యవాదములు. 


తిరుమలలో సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ బి. బలరామయ్య, 
ఐ.ఏ.యన్‌.,గారు, తిరువతిలో సంయుక్తకార్యనిర్వహణాధికారి 
శ్రీఎన్‌. శ్రీకాంత్‌, ఐ. ఏ.యస్‌.,గారు- ఈ ఉన్నతాధికారు లిరువురకు నా అనేక 
హార్దిక ధన్యవాదములు. 


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాజ్మయ పరిష్మరణ ప్రాజెక్టయొక్క 
సర్వతోముఖమైన వికాసానికి తమ ఉద్యమస్సూర్తిని ప్రసాదించి, ఉత్సాహ, 
-ప్రభుశక్తి పూరితమైన దక్షతతో ముందుకు నడిపిస్తూవున్న తి.తి.దే. “శ్వేత” 
సంస్థ సంచాలకులు, సహృదయవతంసులు, “భూమన్‌ొగా సుగ్భహీత నామధేయు 
లయిన శ్రీ భూమన్‌ సుబ్రహ్మణ్యంరెడ్డి మహోదయులకు నా అనేక హార్దిక 
ధన్యవాదములు. 


తి.తి.దే. పౌరసంబంధాధికారివర్యులు సరసహృదయులు శ్రీయుతులు 
కె.రామ్‌పుల్లారెడ్డిగారికి నా అనేక హార్దిక కృతజ్ఞతాభివాదములు. 


ఏ ల4.! 
టి.టి.డి. ఃన్చ్వే ౫ క్రేంద్రగ్రంథధాలయం లైబ్రేరియన్‌ సోదరీమణి శ్రీమతి 
ఎన్‌. లీలావతిగారికి, వారి సహాయోద్యోగులయిన మిత్రబ్బృంద మందరికీ - 


ళశ్చ్వే +; సంస్ధ కార్యాలయం సూపరిండెంటెంట్‌ శ్రీ వి. దామోదరం 
గారికి, వారి సహోద్యోగిబ్బందమందరికీ, మిత్రుడు శ్రీ జి. సురేష్‌కుమార్‌ 
(యు.డి.సి) గారికి- 
“శ్వేతా సంస్థ కో-ఆర్టినేటర్స్‌ శ్రీ పి. రమణారెడ్డిగారికి, మిత్రుడు 
థి (యు 6 
డా! యన్‌.యస్‌. బాలాజీరావుగారికి, తదితర మిత్రులందరకూ- 


నా అనేక హార్దిక కృతజ్ఞతాభినందనములు. 

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్యపరిశోధనసంస్థ డైరెక్టర్‌ ఆచార్య 
వి. వేంకటరమణారెడ్డిగారికి, వారి సహోద్యోగులకు అనేక హార్దిక కృతజ్ఞతాభి 
నందనములు. 

ఈ పుస్తకమును ముచ్చటగా ముద్రించిన శ్రీవ్యాసాశ్రమము (ఏర్పేడు) 
శ్రీపారాశర్య ముద్రణాలయము వారికి నా హార్దిక కృతజ్ఞతాఖినందనములు. 


మాతృశ్రీ తరిగొండవెంగమాంబాకవయిత్రియొక్క ఆరాధ్య దైవమయిన 
“శ్రీతరిగొండ శేషకుధరాధ్యక్షు”నకు నా భక్తిపూర్వక ప్రణామాంజలి. 


--కాజె ర్టుష్ణమూర్తి 


బాలకృష్ణ నాటకము 
యక్షగానము 
విషయ సూచిక 
విషయము. 


ముందుమాట 
మనవి 


రి 
౮% 


. ఇష్టదెవతా స్తుతి 

. కథాక్రమము 

. నక్కజోగి రాక 

. బృందావనము 

వేణునాదము 

- నక్కజోగి జ శ్రీకృష్ణుల సంవాదము 

. గోపాంగనల పయనములు 

. గోపకాంతల వినుతి 

. గోవిందుని హితవు - గోపికల యుత్తరము 
10. గోపికలు బాలకృష్ణుని బ్రతిమాలుట 
11. బాలకృష్ణుని యాదరణము 

12. శ్రీకృష్ణుని నృత్యము - అంతర్జానము 
13. గోపికల అన్వేషణ 

14 గోపకాంతల దీనాలాపములు 

15. శ్రీకృష్ణుని రాక - జలకేళి 

16. రాధాదేవి యాగమనము 

17. రాధ శ్రీకృష్ణుని వెదకుట 

18. మాయిక రాక 


అ ౧౦ -ఎ రాలు ల౨ [౬౦ శబ జూ 


| 


న. 


9౦ రా ల యమ [0 సా పైన్‌ 


షే 
[17/7 
19 
20 
21 
26 
28 
29 
తే 
36 


19, 
బ0, 
బా 
బది, 
29. 
బడ్త 
బర్‌. 
26. 
ఏ7, 
20. 


20. 
30. 
తశ. 
త్రి. 
తత. 
తె, 
తర్‌. 
36. 


త/. 
౩ర. 


89. 
40. 
శక 
తల 
శతి 


సంర? 


మాయిక రాధతో భాషించుట 

మాయిక వృత్తాంతము 

బాలకృష్ణుని స్వరూపము 

నక్కజోగి యాకృతి 

మాయికవలన బాలకృష్ణుని యునికి తెలియుట 
రాధ మన్మథ తాపము 

రాధిక మూర్చ - చెలుల శైత్యోపచారములు 
రాధ మేల్మని హరిపూర్వలీలలను దలంచుట 
మన్మథ, చంద్ర, మలయానిలులను దూషించుట 
చెలుల ధైర్యోక్తులు 

మాయిక దౌత్యము 

మాయిక శ్రీకృష్ణునిం బ్రార్ధించుట 

గోపకాంతలు మాయికతో వాదించుట 
రాధాదేవి సందేశము 

బాలకృష్ణుండు గోపికలతోంగూడి రాధకడకు వచ్చుట 
శ్రీకృష్ణుండు రాధను వెదకుట 

రాధాకృష్ణుల సంవాదము 

రాధ - గోపకాంతలు కలహించుట 

మాయిక రాధకు సహాయముగా వచ్చుట 
గోపికలు మాయికను చెట్టుకుం గట్టివేయుట- 
రాధ విడిపించుట 

శ్రీకృష్ణుండు రాధను సమ్మతింపంజేయుట 
రాధ-గోపకాంతలు పరస్పరము సమాధానము నొందుట 
మాయిక యెర్పజచిన నియమము 

రాధ శ్రీకృష్ణునకు మంగళహారతి యొసంగుట 
కృతి సమర్పణము 


ఏ 
త్తే 
తత 
ద్తేర్షే 
జ్‌ 
ఉం 
ర్‌ 
53 
ర5్‌ర్‌ 
ర్‌/ 
59 
60 
01 
63 
64 
65 
66 
78 
76 


(7/7 
(91 


81 
83 
వ! 


తే.గీ. 


బాలకృష నాటకము 
యక్షగానము 


యో జో ర హాఆ 
ళా ఇష్టదేవతా స్తుతి ళ్‌ 


శ్రీ గిరిజాత్మసంభవునిం, 

జిత్తజ సామజరాజకేసరిన్‌, 
భోగిశయానునిన్‌, విమల 

పుణ్యచరిత్రునిం బద్మసంభవున్‌, 
యోగివరేణ్యులన్‌, సురల, 

నుత్తమమౌని, కవీంద్రులన్‌, సమ 
స్తాగమవేత్తలం గొలుతు 

నంచితమై తగు భక్తియుక్తులన్‌. 


తరిగొండ నృసింహుల ఘన 

వరమును, దుర్గాంబకృపను, భైరవు కరుణన్‌ 
సిరిని, సరస్వతిని మదిం 

దిరముగ భావించి నిల్పి, తెలివి దలిర్చన్‌. 


ప్రకటముగ బాలకృష్ణ నాటకమనంగ 
నొక్క కృతిం దగ యక్షగానోక్తిగాను 
వెలయ రచియించె నింజేటి వెంగమాంబ 
ఇమ్మహినిం దత్మథాక్రమం బెట్టిదనిన. 


+ కథా క్రనుము + 


శ్రీదేవకీగర్భ సింధు శశాంకుందై 
యాది మహావిష్ణుం డవతరించి 


తే.గీ. 


బాలకృష్ణ నాటకము 


నందుని నగర నానందంబుతో నుండి 
గోపార్భకులతోడం గూడియాడి, 

కపటాసురులం బట్టీ క్రమముగా ఖండించి, 
యనఘాత్ములగువారి నాదరించి, 

నవనీతచోరుండై, నళినాయతాక్షుల 
వస్తాపహారియై, వయసువగల 


మొనసి, కాంతల కత్యంత మోహచిహ్న 
ములను బుట్టించి, తా నందు మోహరహితుం 
దగుచు యోగామృతధ్యానమందు నిలిచి 
వెలుంగుచుండెను గోపాలవేషధారి. 


+ నక్కజోగి రాక + 


ఆ వనజాక్షునిం గనుంగొనం 

గా వేడ్మను నక్కజోగి ఘనతరలీలన్‌ 
పావన బృందావనమున 

జీవనముగం గాకివేంట *చేసెదనంచున్‌. 


ద్విపద. నెళవుగాం బైగుంట-నీళ్లు పోసికొని 


కులుకుగా నొకతోలు-గోంచి పెట్టుకొని 
తలవెండ్రుకలు పేండి, - తగం గొందెం గట్టి 
“బలముగా నొక మసి-బట్టం గప్పుకొని 
పదిమాసికల బొంత-పైనం గప్పుకొని 
గుదియ చేంబట్టి, యె-క్కువభయైన యట్టి 


1. చేయుచునుందెన్‌ - క 2. బలిమిగా - క 


యక్షగానము త్రి 


బూటకంబుగం దల-పుట్టెలు గూర్చి 

మేటిగా నొకదండ-మెడను వెసికొని 
మిడిగ్రుడ్తం బలుమాజు-'మిన్నుం జూచుచును 
కడు వికారముల కా-కరమైన మూండు 

వల లొడ్డి, జీవన-వాంఛ రెట్టింపం 

దలకోన వంకలోం-దా డాంగి డాంగి 
వెరవొప్పం గాకుల-వెనువెంట నంటి 


దరువు - ఆది తొళం 


నక్కజోగివాండు వచ్చె - బిక్కరింపుచూ పల్లవి! 

రెండు, దిక్కూలం బొయ్యే కాకుల -వెక్కిరింపుచూ 
1॥నక్కజోగివాందు! ఉపపల్లవి॥॥ 

కుక్కాల నుసికొల్పి - వింత కొంతా జూపుచూ 

పటు గాంచి - నవ్వూకొనుచూ ॥నక్కజోగి॥ ౧ 

ఆలోనె కోంతులంబట్టి - యాట్లాడింపుచూ 

మూండు, మూలాల గవిలోని - ముసలి ముదితా నరయుచూ 

1॥నక్కజోగి! త్ర 


దేశమూలు తిరిగి తిరిగి - తిరిపె మెతుచూ 1నక్త్సజోగి! ౩ 


3. మిళ్టిచూచుచును-క 


జీ బాలకృష్ణ నాటకము 


క. ఇటువలె వచ్చి ముదంబునం 
గుటిలక్రియ లొప్పంజూపి, గురుతరయమునా 
తటినీ తీరమునందును 
నటియించెను నక్కజోగి నానాగతులన్‌. 


+ బృందావనము +: 


ద్విపద. అటువంటి వేళం జి-దానందమూర్తి 
విటుని చందంబున-వెన్నెల బయట 
నలువంద బృందావ-నంబులోం వేరె, 
నిలను బృందావనం-బెటువంటి దనిన: 
చందన జంబీర-సహకార తిలక 
మందార ఖర్జూర-మన్మథ క్రముక 
తాల తక్కోల హిం-తాల తమాల 
సాల రసాల కాం-చన బిల్వ వకుళ 
కుటజ కురంటక-కురవక కుంద 
వట మాతులుంగ ల-వంగ పున్నాగ 
భల్లాతక మధూక-బదరికాశ్వళ్థ 
మల్లికా వల్లికా-మాధవీ సిందు 
వార మతల్లికా-వంజుల సరళ 
నారికేళాశోక-నాగ కదంబ 
కరవీర పిచుమంద-కదళీ పలాశ 
మరువక మోఘాది-మహిత భూజములు 
పూచి కాచి ఫలించి-పూర్ణమైయున్న 


యక్షగానము న్‌ 


ఖేచరవీథిం (గ్రి-క్కిరిసి యెతెంచి 

ఫలములు తృప్తిగా -భక్షించి, చాలం 
బొలుపొంద ఖగగణం-బులు వెడ్మ నుండు; 
మద బంభరంబులు ీమకరంద పాన 
మదనుగాం జేసి యం- దాడుచునుండు. 
'నందనవనమైన - నా సరి గాదు 


సందేహ మేమని-జనుల కందటికిం 
దెలుపుచు యమునా న-దీ తీరభూమి 
నలరు బృందావన, -మందుంది సామ 
వేదగానోక్తుల-వేణువుం బూని 
నాదంబుం జేసె శ్రీ-నారాయణుండు. 
+ వేణు నాదము + 
దరువు - ఆది తాళం 
వింతవింత లాయె శౌరి-వేణునాదమూ 11పల్లవి।॥! 
నిరత, మంతరాత్మ నరసేవారి-కైన నాదమూ॥1వింత వింత![ఉ.ప॥ 
త్రిజగన్నోహనమైనట్టి -దివ్యనాదమూ 
. మేటి, భుజగకాంత తుదను మైోసే-బోధ నాదమూ ॥వింత॥ ౧ 
సుజనులాకు ముక్తి *పదముం- జూపే నాదమూ 
మునులు, విజన దేశమందు నిలిచి-విన్న నాదమూ ॥1వింత॥ ౨ 
చెనంటి దురితములకు భయముం-జేసే నాదమూ 
మదిలోం, బనుపడిన విక్షేపములను-బాపే నాదమూ 1వింత॥ ౩ 
వీనులాకు: జల్లనైన-విమల నాదమూ 
సకల, గానవిద్య కెల్లం దల-కట్టు నాదమూ 11వింత॥ ౪ 


, పథము -క 


బాలకృష్ణ నాటకము 


పరమయోగు లానందించే-ప్రణవ నాదమూ 
శ్రీ, తరిగొండ నరహరినిం జూపే-తారక నాదమూ ॥1వింత॥ ౫ 


వ. అప్పు డా నాదంబు విని, నక్కజోగి వెక్కిరింపుచు వచ్చి, హరినిం 


జూచి యిట్లనుచున్నాడు: / 


+ నక్కజోగి - శ్రీకృష్ణుల సంవాదము +: 


క. ఈ కాననమునం జేరిన 

కాకులు మది భీతినొంది గగనముం జేరన్‌ 

నా కడను వేణు విటువలెం 

జేకొని నాదంబుంజేయం జెల్లునటోయీ? 8 
వ. అనిన విని శౌరి యిట్లనుచున్నాండు: ర్ట 
తే.గీ. *ఎవండురా! నీవు? తెల్పరా! వివరముగను” 

“నీ వెవరు? మున్ను దెల్పరా! నిజముగాను” 

'మంచి దట్లెతె విను నేను మాధవుండర! 

“'మాధవుండవైతె నీవు, నే గీధవుండర!, 10 
వ. అని నక్కజోగి 'నీ వృత్తాంతంబంతయుం దెల్పు”' మనిన, విని శ్రీకృష్ణుం 
డిట్లనుచున్నాండు: 1. 


ద్విపద. వినుము నా తెజంగెల్ల-ీవిశదంబుగాంగ 


ననువంద మున్ను మ-త్స్యావతారంబు 
సురుచిరంబుగం దాల్చి-సోమకుం ద్రుంచి 
ధర నెన్న వేదముల్‌-ధాత కిచ్చితిని, 


5. విశదంబుగాను- క 


యక్షగానము గ 


కూర్మావతారంబు -కొమరొప్పం దాల్చి 
ధర్మార్ధముగ ధరా-ధరము మోచితిని. 
సూకర రూపమై -శోధించి మించి 
'ప్రాకటహేమాక్షు-బల మణంచితిని. 
అటమాంద నారసిం -హాకృతితోను 
కుటిలాసురుని నేలం- గూల్చి చంపితిని. 
పరంగ వామనుందడనై-బలిచక్రవర్తి 

నరసి వాతాళమం-దణంగం ద్రొక్కితిని. 
పరశురాముందనై ప్ర-భావంబు మించి 
పరువడిగా నర-పతులం గూల్చితిని. 
దశరథునకుం బుట్టి-తపసులం బ్రోచి 
దశకంఠు నిర్జించి-తరుణిం దెచ్చితిని. 
తెజంగొప్ప దేవకీ-దేవి గర్భాబ్ధి 

నరుదుగా నిప్పు డే-నవతార మెత్తి 
దుష్టరాక్షసులను-దునుమాడి, పరమ 

శిష్టులం జేపట్టి -చెలంగి భూభార 
మణంగింతు; నాదు వృ-త్తాంత మి [వ్విధము]. 
[గుణముతో నీ వి ది]-గుజుతుగాం దెలియు! 
నాపేరు కృష్ణుం డె-న్నంగ ధాత్రిలోన, 

నీ పేరు చెప్పరా! - నిజముగా నిపుడు. 


(వ. అనిన విని నక్కజోగి యిట్లు చెప్పుచున్నాడు;) [12 


ద్విపద. విను కృష్ణ! నా పూర్వ-వృత్తాంతమెల్ల 
మునుపెందు దరిలేక-మూలనె యుండి 


8 బాలకష నాటకము 


'మాయవాదైనట్టి-మాతంగిం గూడి 
గాయకుండగుచు నే-గర్వించినాను 
కాకులనే సాకి - ఖండించినాను 
మేకపోతులం బట్టీ - మెడ నులింబెట్టి 
బలమైన మాంసంబు - భక్షించినాను 
తలిదండ్రులే లేక - దరిబేసి "తిరిప 


నేపార పాముల - నెప్పు డాడింప 
నా పేరు పాముల - *నక్కజోగంద్రు. 


క. అని నక్కజోగి పలికిన 
విని, తత్త్వముం దెలిసి శౌరి విశ్వాసముగాం 
గనుంగొని, పిమ్మట ఏనాగసుగ 
వనజోదరుం డప్పు వేణు వాదనం జేసెన్‌. [19 
4౯ గోపాంగనల పయనములు + 
ద్విపద. ఆ నాదమపుడు గో-పాంగనామణుల 
వీనులలో నాటి -వెజంగు నొందింపం, 
దబ్బిబ్బు నొందుచుం-దమపనుల్‌ మజిచి 
నిబ్బరంబున నంత-నీరజనేత్ర 
లందఖు నొకచోట-నమరంగాం గూండి 
బృందావనములోని = ప్రియుని చెంగటికిం 


6.మాయవాది+ఐనట్టి- అని పద విభాగము, 7. తిరిపె-క, 8. నక్కజోగి+అండ్రు- 
అని పద విభజనము. 9, సొగసున - క. 


యక్షగానము 


బదపదందని వేగం- బైనంబులైన 
“నిది యేమి వింత? మా-రెటు బోదు?” రనుచుం 
దలిదండ్రు లన్నలు - తమ్ములు మిత్రు 
లలుగంగాం, బ్రాబేశు - లత్తమామలును 
వలదని వాదింప, - వారి మాటలకు 
నిలువక పోయెడు - నెలంతల మిందం 
బనింబూని దండెత్తి - పంచబాణుందు 
వనజాంతకుందడు దళ - వాయిగా నడువం 
బికకాహళీధ్వనుల్‌ - బెట్టుగా మోయ 
శుకదంతిపై నెక్కి - శూరుండై వెడల 
భృంగముల్‌ చెలరేంగి - ప్రియతాళ గతుల 
సంగీతములు సేయ - సారెకు వేడ్క 
మదమునం బొదలుచు - మలయానిలుందడు 
పదరుచు విరహాగ్నిం - బ్రబలంబు సేయం 
జలమున మారుండు - చక్కంగాం జెజకు 
విలు గుణధ్వని చేసి - విరుల నారాచ 
ములు వేగ సంధించి - ముగ్ధల మర్మ 
కళలంట నేసినం - గళవళంబంది 
'యింకమిందట మన - కీ యరణ్యమునం 
బంకజాక్షుందె గాని - ప్రాపులే” దనుచు 
భామలు ముందఅం - బరువెత్తి “'పోవం, 
గాముండు వెంటనే - కదలి వేవేగం 
దజుమంగా, నపుడు బృం - దావనంబునకు 
వరుస నా గోపికల్‌ - వచ్చి యిట్లనిరి: 

10. రాగ-క 


10 బాలకృష్ణ నాటకము 


“౯ గోపకాంతల వినుతి +: 
దరువు - క్రుపుట తాళం 
శరణు శరణూ - శరణు శరణూ 
శరణు శరణూ = శరణు శరణూ 11పల్లవి।। 


శరణు శరణు టత్రిలోక నాయక! 

శరణు పురహర సాయకా! 

శరణు ముక్తిఫలప్రదాయక! 

శరణు భక్త సహాయకా! 11శరణు శరణూ!। ౧ 


శరణు యోగి మనోబ్ద బంబర! 

శరణు శరణు చిదంబరా! 

శరణు ప్రవిమల కాంచనాంబర! 

శరణు మాయాడంబరా! 11శరణు శరణూ!॥ ౨ 


శరణు శ్రీతరిగొండమందిర! 
శరణు ఓేవత్స ధృతేందిరా! 
శరణు మోహన! దివ్యసుందర! 


శరణు దరనిభకంధరా! 1శరణు శరణూ!ః। ౩ 

వ. అని నమస్కరించి, మటిన్ని వేర్వేణ నిట్లనుచున్నారు: కత 
దరువు - ఆది తాళం, నళాడన లక్షరం 

బాల గోపాలా! హరే! 11పల్లవి॥ 


మాం రక్ష శౌరే! బాలగోపాలా! హరే! 
బాలగోపాలా! పావన శీలా! -బాలగోపాలా! హరే! 1 ఉపపల్లవి॥ 


వతాంాతన కాత తాను లడా న ల 
11. వత్సధృత+ఇందిరా! = శ్రీవత్సమున ధరింపబడిన యిందిరాదేవి కలవాడా!- అని 
యర్థము. 


యక్షగానము క్షే 


నందకుమారా! -నగవరధీరా! 


సుందరాకారా! హర!-మ్హాం రక్ష శౌరే! 11బాల। ౧ 

మురళీ విలోలా!- మోహన లీలా! 

దురితవిఫాలా! హరే!-మాం రక్ష శౌరే! 11బాల!! ౨ 

తరిగొండాధీశా! "తరణి సంకాశా! 

వరచిదాకాశా! హరె!-మాం రక్ష శౌరే! బాల! ౩ 
వ. అని యిట్లు వేర్వేణ వినుతించిన, గోపకాంతలం జూచి గోవిందుం 
డిట్లనుచున్నాడు; 15 


వ్హూ 


(వ. 


(వ. 


1 గోవిందుని హితవు - గోపికల యుత్తరము + 


ఏమే సుందరులార! రేయనక మో రిందెందుకున్‌ వస్తిరే? 

ఈ మందావల నీవలన్‌ మృగగణం బేవేళం *గాచుండునే! 

ఈ మాడ్మిన్‌ బలువంతకారులయి మీరిట్లా పనుల్‌ చేతురే? 
రామారత్నములార! చాలుం జనరే! రట్టేల? మీ యిండ్లకున్‌. 16 


అనిన విని గోపకాంత లిట్లు విన్నవించుచున్నారు:;) 17 


శ్రీ లక్ష్మీశ్వర! నీ పదాబ్బములు మా చిత్తంబులో నాట, మే 
మే లోకాళి నెలుంగకన్‌ భ్రమసి యిట్లి త్రోవ రాంజూచి మ 
మ్మాలో మారుండు మిక్కిలిం దజుమంగా నత్యంతతాపంబుచే 


నీ లోకభ్రమవీడి వచ్చితిమి మమ్మిక్షించు గోపాలకా! 18 
అనంగా శ్రీకృష్ణుం డిట్లు పల్ముచున్నాండు:) 10 


12. కాచి + ఉండునే - అని విభజనము. 


కేల బాలకృష్ణ నాటకము 


ద్విపద. ఇది యేమి సతులార!- యివ్విధంబునను 
మది నీతిం దెలియని - మాట లేమిటికి? 
ఇలలోను మిరు మీ - యిల్వడి స 
తలిదండ్రులకుం జాలం - దలవంపుం జేసి 
అన్నదమ్ములకెల్ల - నపకీర్తిం జేసి 
కన్నబిడ్డలకును - కడగండ్లు గూర్చి 
పతుల మానంబులు - భంగంబు చేసి 
హితుల కందటికిని - నెగ్గుం గైసేసి 
చెనంటులై వ్రతములు - చెడుటయె కాని, 

1యనుభవం బిసుమంత - యైనను లేదు 

పరంగంగం బతి విన్నం - బ్రాణముల్‌ గొనును 
ధరణీశుం డెజింగిన - దండుగం దీయు 
నత్తమామలు విన్న - నప్పుడె మోకుం 
దెత్తురు సవతుల - ధీరత్వ మెసంగ, 
నేరాండ్లు విన్నమి - మ్మెప్పుడు నగుదు, 
రూరివా రిది విన్న - నుప్పతించుదురు, 
మాతామహులకును - మథి పితామహుల 
కీ తీరుగా నింద - లేల తెచ్చెదర? 
ఇది యమునా తీర, - మిదె త్రోవ, మళ్లె 
పొదల చాటున దాంగి - పోరి! యింద్లకును 

వ. అనిన విని గోపకాంత లత్యంత చింతాక్రాంతలై యిట్లను చున్నారు:20 





13. యనుభవంబున భయం - బిసుమంత లేదు - క. 


(వ. 


వా 


యక్షగానము 


దరువ్రి - ఆది తాళం, నౌలుగిన కాలం 


ఇమ్మాయం దేసి మమ్ముం జా బొమ్మానెవాని నిన్ను 
నమ్మితి మయ్యో! మురళి - నాదావినోదా! 


పోదామన్నాను పోను - పొదాము లాడ విప్పు 
డే దారి మాకు మురళి - నాదావినోదా? 


ఆదరించక మమ్ముం - గడచన మేర గాదు 
నీ దయే రక్ష మురళి - నాదావినోదా! 


యాదవాధీశ! విరహ - వేదానం బొంది పొంది 
మా దేహా లలసె, మురళి - నాదావినోదా! 


గురుతారమైన తారి - గొండా నివేశ! వీర 
నరసింహదేవ! మురళి - నాదావినోదా! 


అంత శ్రీకృష్ణుడు వారలతో నిట్లునుచున్నాడు:) 


వినరె గోపికలార! విభులను విదనాడి 
పరుల సేవించుట పాడి గాదు 
ఒంటిగా నిపుడు నే నున్నచోటను మారు 
తఅచుగా మాట్లాడం దగవు గాదు 
తమకంబుతో నన్నుం దగిలి, పిమ్మట లోక 
నిందం బొందుట మోకు నీతి గాడు 


కనులు దేల్చుచు నాకుం గామతంత్రాసక్తిం 


బుట్టించుటది మోకు బుద్ధి గాదు 


కతి 


టో 


శ్షేడ్ష 


బాలకృష నాటకము 


తే.గీ. మగువ లిభృంగిం జెలరేంగి మానధనముం 


(వ. 


గోలుపోయినయంతటం గుజబుచందనమె 
గాని, సత్మీర్తి నిజముగాం గలుగంబోదు 
గాన పతులనె చేరుండీ కాంతలార! 22 


అనంగా గోపకాంత లిట్లు విన్నవించుచున్నారు:) ని. 


పతులనె చూపుచు, నీమది 

*హ్పిత్ర మింతయు లేక పల్మజేంచంగవలెనా? 

గతి నీవె యనుచు వచ్చితి, 

మతిశయ మోహంబు మించె నంబుధిశయనా! 22శ్డీ 


దరువు - ఈది తాళం, రెండున కాలం 


అంబుధిశయనా! = అంబుజనయనా! 11పల్లవి॥ 


ళల 


అంబుదశ్యామా! - ఆగమసీమా! 11అంబుధి!॥! ఉపపల్లవి॥ 


భళా 


చిన్ననాందే వలపించి - చిత్తమూల నపహరించి 
చిన్నెల నీ విపుడు మించి - చేరనీవు గారవించి ॥[ అంబుధి! ౧ 


మించి మరుండు శరము లేయ -- మేనులు పరవశము లాయె 
చంచలత్వ మధికమాయె-సైంచంగూదని జ్ఞాల్రాయె | అంబుధి! ౨ 


సంతసాముతోను మేము - సామి! నిన్నె నమ్మినాము 


పంతమేలా? తారిగొండా-పాలకా! కౌంగిలియ్యరా! 1 అంబుధి॥!3 


అంత శ్రీకృష్ణుం డిట్లనుచున్నాండు;) బిగ్‌ 


14. హిత వింతయు లేక - క. 15. జాలి+ఆయెన్‌ - అని పద విభాగము. 


యక్షగానము 15 


క. ఎంతైనను మారలు పర 
కాంతలు, తలిదందడ్రిచాటు గలవాందను నే, 
వింతలు చేసిన మాతో 
సంతసముగ నవ్వవెజతుం జాలును పోరే! 26 


దగును - ఆది తాళం, నాలుగన కాలం 


చాలు పోరే! - చాలు చాలు పోరే! 11 పల్లవి! 
చాలు చాలు బలు - జాలములనున 
న్నెల మారు - తేలించేరే? 11చాలు పోరే! 1 ఉపపల్లవి॥ 


పరమ పతివ్రత - లరయంగ ధరణిలొ 
పరులకు మానము లిత్తురా? 
-భయము లేక యిటు వత్తురా? ॥1చాలు పోరే! ౧ 
పొందుగ మా మీ - పురుషులు వచ్చిపు 
డిందిందును “పొంచుందురే! 
- యీ పనైతె యేమందురే? [చాలు పోరే! ౨ 


వరతరిగొండ వో = హది యింతటి పని 
దొరకొనెనని నను దూణథేరే! 
- దుడుకని చలమునం బోరేరే! చాలు పోరే! ౩ 


(వ. అనిన, గోపాంగన లిట్లు పల్కుచున్నారు:) 27 


ఆ.వె. వెపు లేని చోట వెజపిట్లు గల్పించి 
మమ్ము నేంచనేల? మాయదారి! 


16. పొంచి+ఉందురే! - అని విభజనము. 


[4 


16 బాలకృష్ణ నాటకము 


ఇట్టి బూటకంబు లెన్ని చేసిన మేము 

నిన్ను విడిచిపోము నీరజాక్ష! 28 
తే.గీ. పద్మగంధంబు మరగిన భ్రమరకాంత 

లన్య కుసుమంబు లాత్మలో నాసపడునె? 

నిన్ను మరగిన కామినుల్‌ నీచులందు 

భ్రమం దలంతురె కలనైన బాలకృష్ణ? 20 


దరువు - ఆది తాళం, వెందటీ కాలం 


బాలకృష్మా! హరే! - బాలకృష్ణా! 11పలవి॥ 
బాలకృష్ణా! నీ వింతా - జాలము నేర్చి మాకూ 
జాలి గలుగందేసి - జాణమాట *లాడేవేరా?1॥ బాలకృష్ణా! ఉపపలవి॥ 


మున్నుగానె మనసిజుండూ - ముందర మోసాముంజేసి, నేండూ 
నిన్ను శరము లేయలేండూ - నిలిచి మమ్మేంచేది చూడూ 
[1బాలకషా!॥ ౧ 
విరహశిఖిటోం జిక్కినామూ - వేదనా కోర్వలేమూ 
సరసిజాక్షా! నీ పుణ్యము - చల్లని కరుణం జూడుమూ 
11 బాలకృష్ణా!!! ౨ 
పతుల నింకా మే మొల్లము - బంధువులను విడిచినామూ 
సతముగా శ్రీతరిగొండా - స్వామి! నిన్నే నమ్మినామూ 


| బాలకృష్ణా!!! ౩ 
(వ. అనిన, బాలకృష్ణుం డిట్లు ఉపదేశించుచున్నాడు:) 80 


17. లాదేవురా! - క. 


యక్షగానము 17 


ఆ.వె. పతి కురూపియైనం, బాపాత్ముండై యున్న, 


నధిక రోగియైన, నంధుండైనం 
బతిని వీడరాదు భామల కెందును 
ధర్మశాస్త్ర మిదియె తరుణులార! తే 


+ గోపికలు బాలకృష్ణుని బ్రతిమాలుట +: 
అనిన విని, గోపికలు బాలకృష్ణు నీ విధముగా బ్రతిమాలుచున్నారు; )౨2 
దరువు - అట తాళం 
గోపాల! మమ్మింత - యేంపవలెనా? 
ను మ్మేంపవలెనా? || పల్లవి॥ 
మా పతులనే మాకుం - జూపవలెనా? 
మాకుం జూపవలెనా? గోపాల! ఉపపల్లవి॥ 
అక్కటా! మమ్ము విడ = నాదవలెనా? 
మమ్ము విదనాదవలెనా? 
సొక్కించి కడంగంటం = జూడవలెనా? 
మమ్ముం జూడవలెనా? ॥గోపాల![11౧ 
తిరుగా యింటికి మమ్ముం - ద్రిప్పేదేనా? 
మమ్ముం ద్రిప్పేదేనా? 
తరిగొండ హరి! దయం - దప్పేదేనా? 
దయం దప్పేదేనా? 11గోపాల!11౨ 


వ. అనిన విని గోపకాంతలం జూచి, హరి నగుచు నిట్లనుచున్నాడు:. 98 


18 


బాలకృష్ణ నాటకము 


ఉ. చక్కనివారు మిరు, బలు జాణతనంబులు నేర్చినారు; నెల 

జకృనివాండంగాను, తగ్గు చాతురి నేరను; తేర కూరకే 

1%రక్కైర బొమ్మలార! యిటు జాలినిం బొందంగనేల? మికు నా 

మక్కువ లేల? మీ పతుల మంచితనంబునం గూడియుందడరే! 34 
(వ. అంత గోపకాంతలు బాలకృష్ణు నీ రీతిగాం బ్రశ్నించుచున్నారు:)85 
ఉ. చక్కనివాండ వీవనుచు సమ్మతమొప్పంగం గోర నయన 

మిక్కడ వచ్చి మా పదము లింత భజించిన నాదరింపవే? 

చక్కనివారమైన నెజజాణతనంబులు నీవు చేతువె? 

అక్కజలేని మోహ మిటులాయె, నింేమనవచ్చు మాధవా? 36 
(వ. అంతట గోపికలతో బాలకృష్ణుం డిట్లు పల్కుచున్నాండుు). 37 
తే.గీ. ఇంత నిష్ణరములు పల్కుటేల *మిరు? 

కరుణ లేనట్టివాండను గాను నేను, 

నిఖిలకారణకర్తనై నిలిచియుంది 

పధర్మహానెట్లు చేతునో తరుణులార? 88 
(వ. అందులకు గోపాంగన లిట్లు సమాధాన మిచ్చుచున్నారు:;) 39 
తే.గీ. ఇది యధర్మముగాం దోంచుటేల నోయి? 

స్త్రీ పురుష రూపయుక్తిచే సృష్టింజేసి 

నిఖిల భూతాంతరాత్మృవై నిలుచు నీకుం 

బరులనంగ నెవ్వరున్నారు? పరమపురుష! 40 
(వ. అప్పుడు బాలకృష్ణుండు గోపికలకు సంతోషకరముగా నాదరముతో 
నిట్లు పల్ముచున్నాండు:) త్న్షే 


18. చక్కని బొమ్మలార! - క, 19. మాకు - క. 20. ధర్మహాని+ఎట్లు - అని పద 
విభజనము. 


యక్షగానము 19 


౯ బాలకృష్ణుని యాదరణము + 
ద్విపద. వినరె గోపికలార! - వింతగా నిపుడు 

మనసుం జూచుట కన్ని-మాటలాడితిని 

అంతియకాని నా - కరమరలే, ద 

దెంత కార్యంబైన - నే ని(గ్రహింతు 

భయమొంద నెేటికిం - బంచబాణునికి? 

జయఖేరి వేయించి - సాధింత మతని, 

నిడుమలం బెట్టితి - నీవేళదనుకం 

గడు వేగమున - రారె! - కౌంగి లిచ్చెదను. 
దరువు - ఆట తొళం 


అలివేణులార! మా - యళుకు బెళుకులాకు 
కలువాల చెలికాని - కళలాకు సొలసీ, నే 
వలచితిం గదరే! - వనజాక్షులారా! ౧ 


పంచశరునీ చాయ - మించ నియ్యని మాయం 

బెంచి, మీ భక్తి భా-వించి, మన్నించి, మో 

హించితిం గదరే! - యెలనాంగలారా! వ 
వగమిజం దరిగొండ - వాసుండనై యుండి 

సగుణ భోగములాకు - సాక్షి నగుచు, మిమ్ముం 

దగిలితిం గదరే! - తరలాక్షులారా! ౩ 


క. అని యిట్లు బాలకృష్ణుండు 
వనజాక్షుల నాదరించి వైభవలీలన్‌ 


20 


వ. 


బాలకృష్ణ నాటకము 


మనసిజకేళిని నిజముగ 
మొనయుచు నస్టలితతేజమునను రమించెన్‌. శ్తై 


ఎ] శ్రీ కృష్ణుని నృత్యము - అంతర్జానము వల 
తదనంతరంబున హరి నృత్యంబుం జేసే విధం బెటువలెను. 48 
దరువు - అది తాళం, నెందటీ అక్షరం 
అదెనే! కృష్ణుం - డాదెనె! పల్లవి।। 


అదెనే! శ్రీకృష్ణుం = డమరులు నభమునం 
జూడంగ ధరణిలొ - శోభిత లీలల 11నాదెనే! ఉపపల్లవి।। 


జోడుగ సుదతులు - పాదంగ, ముదమునం 
జూడంగ, శరణని - వేడంగ, *నవ్వుచు 11నాదెనే! ౧ 


మొలనూలి గజ్జెలు - మువ్వలు, నందెలు 
గలిబిలిగా ఘలు - ఘల్లని వేదుక 11నాడెనే!॥ ౨ 


చెలులకు మోహము - చెలంగంగం బలుమటయబుం 
గులుకుచు శ్రీతరి = గండ పురాధిపుం [1దాదెనే!! ౩ 


ఇవ్విధంబున హరి చేయు నృత్యంబుం జూచి గోపకాంతలు క్రమ్మజ 


మదనతంత్రాసక్షలైన, వారియొక్క మక్కువ శాంతింపంజేసి ప్రసన్నుండ 
నవుదునని తలంచి యదృశ్యుండైన, శౌరినిం గానక గోపాంగనలు తమలోం 
దా మట్లనుచున్నారు: ం.. ద్వీర్తే 


ల నుబ్బుచు ఒర, 


రనా 


తే.గీ. 


యక్షగానము 21 


+ గోపికల అన్వేషణ +: 
దరువు 

ఏండె కృష్ణుండు? -*ేఏడోనె! వో భామా! 
చూడలేద కృష్ణుని? - చూడలేదె భామా! 
వెదకుదామ కృష్ణుని? - వెదకుదామె భామా! త 
పట్టుదామ కృష్ణుని? లా పట్టుదామె భామా! 
చిక్కెనేమె కృష్ణుండు? - చిక్కలేదె భామా! 
ఇంక యెొట్ల నమ్మయ్య? - యేమిజేతా మక్కయ్యా? 
ఎంత జేసె నమ్మయ్య! - యేమి జెప్పు దక్కయ్యా? 
జాణ గదరె! కృష్ణుండు? - సత్యమేనె భామా! ౮ 


గ్‌ మ క్వ ( 


€ు 


అని పలికి, మజిన్ని తమలోం దామిట్లనుచున్నారు: కీర్‌ 
ఇంతలో శ్రీకృష్ణుం దెంతదూరము పోవు 
వెనువెంట నంటరె! వెలందులార! 
వెనువెంటనే పోయి వెదకి పట్టుటకు వాం 
దరిగిన త్రోవ యే దమ్మలార? 
అరిగిన త్రోవకిం తనుమానపడనేల? 
దిక్కుల వెదకర! తెజవలార! 
దిక్కుల వెదకితె ధీరాత్ముం డిప్పుదే 
చిక్కునా? మనచేతం జెలియలార! 
చిక్కకుండిన నెట్లనో యక్కలార? 
ఎట్ల యనుచును జెప్పరో! యింతులార! 
జచ్చెప్పరేదైన యుక్తినిం జేడెలార! 
యుక్తు లిక్కడ సాగునా? యువిదలార! 46 


22. ఏడనో - క. 28. చెప్పరే! యేమి యుక్తైన - క. 


లలి బాలకృష్ణ నాటకము 


దరువు - ఆట తొళం 


అక్కరగా యిక్క - దాడినట్లనె యుంది 
యొక్కడం బోయెనో? - యిలలోను వాందెంత 
తక్కులమారె! న్‌్‌ తరళాక్షులారా! ౧ 


ఇట్టట్టు నటియించి - యీ వేళ మనలాను 
నట్టడవిలో డించి - నగుబాటుం జేసెను 
కట్టడి గదరె! వో - కలకంఠులారా! శ్ర 


నమ్మించి తరిగొండ -.నరసింహుం దీ వేళ 
కమ్మవిల్తుని పాలు - గాం జేసె, వాందెంత 
దిమ్మరి గదరె? వో - యమ్మయ్యలారా! ణా 


వ. అని యిట్లు హరిని దూటి పలికి, తమ సమిపంబున నున్న 
మహీజంబులం జూచి యిట్లనుచున్నారు: త్త 


సీ మందార! కానవె? మందరోద్దారుని, 
ఖర్జూర! కానవె? కలుషహరుని, 
జంబీర! కానవె? జంభారి వినుతుని, 
వైలూష! కానవె? సత్యహితుని, 
హింతాల! కానవె? యిభరాజవరదుని, 
తక్కోల! కానవె? తత్త్వధనుని, 
అర్జున! కానవె? యర్జునచేలునిం, 
జంపక! కానవె? చక్రధరునిం, 
తే.గీ. జూతపాదప! కానవే? శుభచరిత్రు, 
వటమహీజమ! కానవే? వనజనేత్రు, 


యక్షగానము 23 
సొలవృక్షమ! కానవే? శ్యామగాత్రు, 
శింశుపాదుమ! కానవే? శ్రీకళత్రు. 48 
వ. అని, తదనంతరంబున సుమలతల నుద్దేశించి యిట్లనుచున్నారు: 49 
దరువు - లట తాళం 
సుందరాకారుం డిందు - రాలేదా? వో లతికలారా! 
మమ్ము, పొందినట్లనెయుండి - బొంకించెనే సుమలతికలారా! ౧ 
మన్నించెనని యుంటె - మాయంజేసెనే సుమలతికలారా! ౨ 
వాని, చిన్నెల వలలోను - జిక్కితిమ సుమలతికలారా! ం్ర 


అరుదుగ మరుదాడి - యధికమాయెనే సుమలతికలారా! అ 
మి, రరసి మా తరిగొండ - హరి నిందుం జూపరే లతికలారా! ౫ 


వ. అని యిట్లు లతల నడిగి, భూధరంబులం జూచి యిట్లనిరి:ి 50 


ఉ. నవ్వముఖంబువాండు, మృదునాద సువేణువుం బూనినాండు, వాం 
ద్వివసుధావధూరమణుం, డిందిరకున్‌ ప్రియుండైనవాండు, మా 
యవ్వనమూల్య మిప్పు డతండంతయు (ముచ్చిలి తెచ్చినాందు,బల్‌ 
రవ్వలు చేసినాం, డిటకు రాండు గదా? గిరులార! చెప్పరే! ర్‌1 

వ. అని పర్వతంబుల నడిగి చాలించి, తమలోం దా మిట్లనుచున్నారు:52 

దరువు - చో6ది తాళం, రెండన కాలం 
ఇంతగా నమ్మిక లిచ్చి - యిష్పుడె బొంకించిపోయె 


కాంతలారా! వాని - గుణము. గంటిరటరే! ౧ 


24. అట తాళం - క. 


బెడ 


రినా 


తే.గీ, 


బాలకృష నాటకము 


అక్కర లేనట్టి మోహ - మంతెగాక, మన మెన్ని 
యిక్కునలు చేసినా, వాం - డిక్కడ వచ్చునటరే? 


అక్కలారా! మి కీ మాట - కనుమానమేలాను, మనకు 
దక్కినాండూ తరిగొండ - ధామూం దనరే! 


అట్లెతె యీ త్రోవ నరిగి కొందటు వాని 
.... గట్టిగం బిలువరె! కాంతలార! 

ఆ త్రోవలను కొంద అడ్డంబుగా నుంది 
పొంచి పట్టరె! వానిం బొలంతులార! 

పూంబొదరిండ్లకుం బోయి డాంగీ, నందుం 
గొంద అుందరె! మారు కొమ్మలార! 

ఇందులోంగాం గొంద జీ ప్రాంతముల వానిం 
జూచుకయుండరె! సుదతులార! 


పదరి! వెదకుద మంతట భామలార! 
జాడ ముందుగం జూపరె! సకియలార! 
ఎక్కడను జాడ చిక్కలే దింతులార! 
చిక్కం జిక్కను రారమ్మ! చెలియలార! 


దరువు - సొరాస్ట్రరాగం, తిఫుట తొళం 
ఏడ వెదకిన నేమి యున్నది - చేడెలారా! కృష్ణుని 
జాడ యీ పొద - వార నున్నది చూడరమ్మా! 


ఇందు పాదము మోపి, యీ శిల - నెక్కినాండూ; తిరుగా 
నందు పాదము మోపి దిగి, త్వర - నరిగినాండూ. 


రతి 


కు 


తే.గీ. 


ళ ల 
/ 


యక్షగానము 2 


ఈ పదములే మౌని చంద్రుల - పసృదయమందూ, వెలింగెడి, 
నీ పదములే మనకు నెల్లపు - డిష్టదములూ. త్ర 


అని, మటిన్నిట్లనుచున్నారు: రడ 


ఇక్కడ నిలిచినాం, దీ దిక్కు జూచినాం, 
డక్కడ నడచినాం డతివలార! 
ఈ కొమ్మ వంచినాం, డీ పండ్లు గోసినాం 
డా పూలు రాల్ళినాం డమ్మలార! 
ఇందుండి యెవతెనో యెత్తుకపోయినాం, 
దక్కడ దించినాం దక్కలార! 
అంతలో శౌరికి నా యింతి వేడ్కగా 
నిక్కి ముద్దిచ్చింది నెలంతలార! 


పొదములు నాల్గు నిచ్చట భామలార! 

ఎదురెదురుగానె యున్నవి యింతులార! 

చూడరే! యిష్పుడీజాడసుదతులార!ీ 

ఎంత విటుందమ్మ! కృష్ణుం దో కాంతలార! ర్‌ర్‌ 


అని యిట్లు హరిలీలలు దలంచుచున్న సమయంబున మన్మథుండు 


వ 
సేనాసమేతంబుగా వచ్చి యెదుట నిలిచిన, నిట్లనుచున్నారు: 56 
తే.గీ. 


జాడమాత్రము చిక్కినా చక్రధరుండు 

చిక్కం డాయెను గావునం, జిలుకతేజి 

రౌతు మనలను వేంటాడ రతినిం గూడి 

వచ్చిం జూడరె! యీ దిక్కు వనితలార! ర్‌7 


వగ బాలకృష్ణ నాటకము 


+ గోపకాంతల దీనాలాపములు + 
దరుద్రు - అట తాళం 
ఎట్లా తాళుదమే? 
ఈ రాతిరి - యే రీతి బాళుదమే? 11పల్లవి!। 


ఎట్లా తాళుద?-మిట్లా మదనుండు 

పోట్లాడంగా వచ్చె, - మాట్లాడండు శౌరి. ॥॥ఎట్లా!! ఉపపల్లవి॥ 
వెన్నెల చురుకాయెనే! జడలమింది - విరులన్ని కరుకాయెనె! 
వెన్నుం డిట్తీ వేళ - విడనాడే దెఖుంగక 

ఉన్నతావులు వాసి - యూరకే వస్తిమి 11ఎట్లా!! ౧ 


చిలుకలు చెలరేంగెనే! కోవెలలన్ని - చేరి కుయ్యంగసాగెనే! 
మొలకనవ్వుల ముద్దు - కలికిగోపాలుం డి 
ట్లలుక చేసిన రీతిం - బలుకండాయెను వచ్చి ఎట్లా! ౨ 


పవనుండు రెట్టించెనే! కాముండు పుష్ప - బాణములు సంధించెనే! 
ధవళాక్షులార! శ్రీ - తరిగొండ హరిమాయ వ 
వివరింపంగారాదు - వెదక శక్యముగా 11దెట్లా!! ౩ 


వ. అని చింతింపుచు, హరి నుద్దేశించి దీనవాక్యంబుల నిట్లనుచున్నారు: 58 
ద్విపద. ఓ ముద్దుగోపాల! - యో పుణ్యశీల! 

ఓ మందరోద్దార! - యో గోనగథీర! 

తోయజదళనేత్ర! - తొలుత మన్నించి 

యీ యరణ్యమున మ - మ్మీ వేళ డించి 
25. గుణహార - అ, నగధీర - క. 


వ. 


యకగానము ల 


పోవుట ధర్మమా? - పురుషాగ్రగణ్య! 

మా విభులను బాసి - మర్యాద రోసి 

భావజు దాడిచే- భయమునం బొంది 

నీవు ప్రోచెదవని - నెలనమ్మి వచ్చి 
మరుంగుం జేరిన, నింత - మాయం జేసితివి; 
పరమాత్మ! మమ్ము నీ - భక్తుల మనుచు 
వలనొప్ప దావాగ్ని - వలన, దానవుల 
వలన, శిలావృష్టి - వలన రక్షించి, 
యలింగిన రీతి మ - హాటవిలోను 

తులువ మారుని బారిం - ద్రోయంగాం దగునె? 
ధరణిలో శరణాగ - తత్రాణ బిరుదు 
మరువనేంటికి నేండు - మా నిమిత్తమున? 
రావె! కృపామూర్తి! - రావె! ప్రాణేశ! 

నీ వంక రాకనె - నిమిష ముండినను 
మానసజాతుండు - మననియ్యం డిచట 

రా నందనందన! - రా దీనవరద! 

ఎక్కడ నుండిన - నీ క్షణంబునను 
మక్కువతో వచ్చి - మన్నింపు దయను. 


అని యిట్లు పలికిన గోపికల దీనాలాపంబులు విని, కరుణార్హ 


చిత్తుం! 59 


2 బాలకృష్ణ నాటకము 
+ శ్రీకృష్ణుని రాక - జలకేళి +: 
దరువ్రి- సురటీ రాగం, 6ది తాళం 


వచ్చెను కృష్ణుండు - వగ మిజంగా 11పల్లవి॥ 
హెచ్చని కామిను - లెదురుగం జనంగా 
వచ్చెను కృష్ణుండు - వగమిాజంగా 1 ఉపపల్లవి॥ 


ఘనతరముగం బిజు - గజ్జెలు, మువ్వలు, 

అనువుగ మొరసెడి - యందెలునూ 

మొనసి పదములను - మ్రోయ నటింపుచు 

ననంబోణులం గని - నవ్వుచునూ వచ్చెను! ౧ 


పరిశోభితముగ - బంగరు శాలువ 

సరవిని చుంగులు - జాజంగనూ 

ఉరమున సరిపెణ - లొరయంగం, బదకము 

లరుదుగ నిగనిగ - మెజియంగనూ వచ్చెను! ౨ 


అలరిన శిఖీపిం-ఛావృత మకుటము 
ధళధళ శిరమున - వెలుంగంగనూ 
తలకొని పువ్వుల - దండలు గదలంగం 


గులుకుచు శ్రీతరి - గొందకునూ 11వచ్చెను॥ ౩ 

వ. _ఇవ్విధంబున వచ్చిన హరినిం జూచి గోపకాంతలు సరసోక్తులం 

దమలోం దా మీట్లనుచున్నారు: 60 
దరువు - అట తాళం 


బాలామణులారా! గో - పాలా బాలుండు జిక్కె 
"వొలా ముచ్చును వేగా = పట్టరమ్మా! వో చెలులారా! ౧ 


యక్షగానము 
పూలా దండల వానీ - పొందుగాం గట్టి, జడలా 
కోలాహలముం జేసీ - కొట్టుదామా? వో చెలులారా! 


ఇక్కడా మమ్మును డించి - యక్కడాం బోయితివాని 
చిక్కంబట్టుక చెక్కిలి జా నొక్కుదామా? వో చెలులారా! 
అప్పటినుంచీ మా కింతా - త్రిప్పటాం జేసింది 

తప్పని పుప్పొడి మేనా - గుష్పుదామా? వో చెలులారా! 
నయముం జేసీ తారిగొండా - నారసింహుని లాలించి 
ప్రియముగానే కౌంగిటికీ - పిల్వరమ్మా! వో చెలులారా! 


20 


క! 


వ. అని యిట్లు సరసోక్తులం బలుకు వ్రజసుందరులకు వివిధవినోదం 


బుల నానందబు. జేసి, తదనంతరంబున. 


తే.గీ. శ్రీకరంబుగ గోపాల శేఖరుండు 
ప్రాకటంబైన యొక కమలాకరంబుం 
జేరి యచ్చటం జెలరేంగి చెలులతోడం 
గూడి వెలయ జలక్రీడ లాడుచుందె. 


+ రాధాదేవి యాగమనము + 


ద్విపద. అంతట మేల్కాంచి = హరినిం దలంచి 
సంతసంబున రాధ - జలరుహనాభుం 
దెదురుచూచీనని = యెంచి చింతించి, 
పదమని మారుండు - పైనంబుం జేయ 
పల్లవాధరి పచ్చి - పసపొప్ప నలంది 


చల్లంగాం బన్నీట - జలకంబులాడి 


61 


62 


30 


బాలకృష్ణ నాటకము 


పరంగం జందురుకావి - పావడమోంద 
సరిగ పువ్వులచిర = జంపుగాం గట్టి 
ప్రవిమలమైైనట్టి - పసిండి కసీద 

అవికం దొడిగి, దివ్య - రత్న హారములు 
ముత్తేల పట్టెడ, - మొగపుల తీంగె 
క్రొత్తగాం జేసిన - గుత్తంపు నాను 
కంకణములును, చే - కట్టు, గాజులును 
కంకుల కదెము, లుం - గరములు, చాల 
పొందైన యొడ్డాణ - మును, వెలలేని 
సందిలి దండలు, - జంపులు, రత్న 
పుంజయుక్తంబులౌ - బుగడలు, పెద్ద 
పంజుల కమ్మలుం, - బల్లేరుపూలు 

సిస్తు మాజంగ హంస - చెక్కిన నత్తు 
విస్తారముగ నిట్టి - వింత భూషణము 
లంగాంగమునం దాబ్చి - యరవిరి సరులు 
సంగతిగా గొప్ప - జదనిండం జుట్టి 
కుచ్చులుగాం గొన్ని - కొనజడం గట్టి 
పచ్చల రేఖణిం - బైదల నమరం 
బొందించి, పాపట -- బొట్టు ధరించి 
ఇందు, సూర్యుల దాని - కిరుదల నుంచి 
ముందణి కురులకు - ముత్యాలు గూర్చి 
కుందనమునం దీరు - కుంకుమరేఖ 
ఫాలభాగంబునం - బట్టుగా నునిచి 
వాలుంగన్నులలోను = వగమాజంగాను 


బ్లెస్‌ 


యక్షగానము | 


సొగసు కాటుక దిద్ది - సోగలు దీర్చి 
అగరుగంధముం బూసి - యద్దంబులోన 
తన రూపమంతయుం - దప్పక చూచి 
మనసులో ముదమంది - మత్తేభయాన 
వీడెంబుం జేయుచు - విభునికిం దగిన 
విదెము, సుగంధంబు, - విరుల బంతులును 
ఫలములు చెలులచేం - బట్టించుకొనుచు 
ఘలుఘల్లుమని కాళ్ళ - గజ్జెలు మోయ 
నలువంద బృందావ = నంబున కపుడు 
లలనాలలామ శ్రీ - రాధ యేతెంచె. 


వ. అప్పు డా రాధ హరినిం బూర్వస్థానమందుం గానక, చెలులతో 
నిట్లనుచున్నది: 63 


+ రాధ శ్రీకృష్ణుని వెదకుట + 
దరుద్దు - 6దితాళం, నాలుగవ కాలం 
ఎందున్నాండో, కృష్ణుం - డెందున్నాండో? 1పల్లవి॥ 
ఎందున్నాందో? ముద్దుకృష్ణుం - డిందాంకా నా కెదురుచూచి 
యెందున్నాండో, కృష్ణుం - దెందున్నాండో? | ఉపపల్లవి॥ 


ఇన్నాళ్లు నే వచ్చే వేళ - కెదురుచూచుచుండి, కనుల 
సన్నాలు సేయుచుం బిలిచీ - జారలీలాలు చూపేవాం 
11డెందున్నాందో?॥ ౧ 


తల బాల నాటకము 


ప్రొద్దు బోయెనని నా మొంద - పద్దుం బట్టీ నవ్వలాకు 
సదు సేయకుండి, చాల - జాణతనముం జేసేనని వాం 


అ 


1దెందున్నాందో?॥ అ 


ఈ పాొనుపుమాందనుండి - యిపుడే లేచిపోయినాండు 
గోపాలబాలుండు తరిగొండ - పుటఖేదన నిలయుం 


డెందున్నాండో?॥ ౩ 
క. ముచ్చటగానా రాకకు 
మచ్చికతో నెదురుచూచు మాధవుం డిపు డే 
మిచ్చట లేండాయెను; మథీి 
యెచ్చట నున్నాండొ తెలియ, దెట్లనె చెలియా? 64 
వ. అని పలికి, మటి న్నిట్లనుచున్నది: 65 


దరువు - ఆది తాళం, నారుగన కాలం 
_గిరిధరుం జూపరె! గిరులారా! 
శ్రీధరుం జూపరె!-వనచరులారా! ౧ 
విరహము మించెనె! -విరులారా! 
తరమా? యోర్వను - తరులారా! ని 
తరిగొండదేశుండు - తరుణులారా! నను 
మరులు గొల్ప్బ రా - మామణులారా! త్ర 


వ. అని పలికి, తన సమిపంబున నున్న ఖగగణంబుల నుద్దేశించి 
యిట్లనుచున్నది; 66 


యక్షగానము 88 


* ఫ్నీ క్రామినీమానస కామునిం గానరే? 
లాలితోన్నత మరాళంబులార! 
లాలితోన్నత నిర్మలానందుం గానరే? 
పటుగానయుక్త బంభరములార! 
పటుగానయుక్త సంభాషణుం గానరే? 
శోభిత శ్రీరామశుకములార! 
శోభిత శ్రీరామసోదరుం గానరే? 
('ప్రియతర మృదునాద పికములార! 
ప్రియతరమృదునాద వేద్యునిం గానరే? 
ఘననటనా శితిగళములార! 
ఘననటనా శితిగళ మిత్రుం గానరే? 
గగనచారి చాతకంబులార! 67 


వ. అని యిట్లు సమూహంబు నడిగి, తదనంతరంబున వేర్వేణ నొక్కొక్క 
ఖగంబు నీక్షించి యిట్లనుచున్నది: 68 
దరుద్చు - అట తాళం 

హాటకాంబరుందె చకోరమా! 
వికసి - తొబ్దలోచనుండె చకోరమా! 
చూడనైనవాండె చకోరమా! 
వానిం - జూడ లేదేమె? చకోరమా! ౧ 


*ఈ సీసపద్యములో ఆజుపాదాలు కలవు. ఆజవపాదం ఉత్తరార్థం మాత్రం ఆట 
వెలంది పద్యపాదంగా ఏర్చ్పడివుంది. 


వడ్డీ బాలకృష నాటకము 


నగుమోము వాందె మయూరమా! 
చూడ - నల్లానివాందె మయూరమా! 
సొగసైనవాందె మయూరమా! 
వానిం - జూడలేదేమె? మయూరమా? ్త 


చక్కానివాందె మరాళమా! 
విటుల - జొడాలవాండె మరాళమా! 
సొక్క్మించినాందె మరాళమా! 
వానిం - జూడలేదేమె? మరాళమా! ౩ 


వనమాలా ధరుందె మిళిందమా! 

వేణు-వును బూనినాందె మిళిందమా! 
ఘనతరయశుండె మిళిందమా! 

వానిం-గంటె చూపవె! వో మిళిందమా! ౮ 


కుందాల కర్ణుందె కీరమా! 
తారి-గొండా నివాసుండె కీరమా! 
శుండాల వరదుందె కీరమా! 
వానిం - జూచితె చూపవే కీరమా! గ 


క భావజసుమబాణానల 

మా విధమున మించి వచ్చె, నెట్లు సహింతున్‌? 

కోవెల! నీ వెందైనను 

శ్రీ వల్లభుం జూచియున్నం జెప్పవె! ప్రేమన్‌. 69 
వ. అని ఖగంబుల నడిగి చాలించి, దేవతలం బ్రార్ధించి యిట్లను 
చున్నది; 70 


యక్షగానము తిక 


ద్విపద. వెరవొప్ప నా మొజ - వినరయ్య! మారు 


వరమునులార! జీ - వన్ముక్తులార! 
ఇన, చంద్రులార! య -క్షేశ్వరులార! 
ఘనసిద్ధవరులార! గంధర్వులార! 
పన్నగపతులార! - పక్షీంద్రులార! 
కిన్నరులార! యో - గీర్వాణులార! 
సంపూర్ణయశులార! - సాధ్యాఖ్యులార! 
కింపురుషులార! య - క్షీణ భక్తిగను 
మాకు మొక్కెదంగాని - మేదినీశ్వరుని 
జోకతో నిటు దెచ్చి - చూపుం డీ వేళ 


వ. అని ప్రార్ధించి, నవ్వులకు డాంగియుందడునో యేమో యని తలంచి, 
హరి నుద్దేశించి యిట్లనుచున్నది: 7 
దరువు - అది తాళం 
రారా! గోపాలస్వామి! రారా! పల్లవి! 
ఊరకే వగలేల చేసేవురా? [రారా ఉపపల్లవి॥ 


చాలాగ నీ మాంద నెంతో - జాలిమాలాయె, తాళం 
జాలా నీవేళ మాయ - లేల చేసే? విందు 1రారా!!। ౧ 


మారుండు నిర్ణయను - సారె సారెకు బాణ వర్ష 
ధారలు గురిసి నాతోం - బోరాటమునకు వచ్చె 11రారా! ౨ 
శ్రీకర! తరిగొండ - నారసింహ! యిన్నాళ్లు, నీదు 
రాక గోరుచున్నం బ్రేమ-లేక యున్నా వీ వేళ 11రారా!॥ ౩ 


86 బాలకృష్ణ నాటకము 


వ. అని యిట్లు గ విధవిధంబులం బలుకుచున్న సమయంబున హరి 
యోగమాయ ప్రీరూపంబున రాధ కడకు వచ్చే విధం బెటువలెను. 72 


= మూయిక రాక + 


ద్విపద. జడివాన బురదలో - జలకంబు లాడి 
చెడు జిద్దు కంబడి - చింపిం గట్టుకొని 
ఎజ్టనై, నెత్తిన - హేయమైనట్టి 
చిజ్జవెండ్రుకలలో = జింజిరి గూడుం 
బెట్టీ కొప్పొనరించి, - బెరయంగా నుల్లి 
పొట్టుదండలు గట్టి - పొసంగ దీపంపు 
వత్తి ముక్కు నలంచి - వైపుగాం జుక్క 
హత్తించి ఫాలంబు -నందుం జెన్నొంద, 
మంటి గంధముం దీసి - మైం బూసి, యొక్క 
కంటిలో నీ, రొక్క - కంటిలో మంట 
గ్రక్మంగా నిక్కుచుం - గడు బుస లెసంగం, 
జక్కంగా మేనెల్లం - “జెదలు పట్టంగ 
మూందు కుంప ట్లొక - మూట గట్టుకొని 
కోడిగ్రు దొాక దండ - గూర్చి ధరించి 
నిక్కుచు నీల్లుచు = నెళవైన తటీనిం 
(గ్రక్కున విడివడి - కడు వికారముల 


26. విధవిధంబుగ - క. 27. చెదలు పుట్టంగ - అ, చెదలు పట్టంగ క. 


యక్షగానము 87 
మడియలెల్లను మెచ్చ - మాయిక రాధ 
కడ కేంగుదెంచెం జొ -క్కంపు వైఖరిని. 
వ. అప్పు డా మాయిక తన విభుని వెదకినట్లుగా నిట్లనుచున్నది:; 73 
దరుద్ద, 6ది తాళం 
ఎందున్నాందో? ముసిలోం - దెందున్నాందో? 11పల్లవి॥ 
ఎందున్నాండో ముసిలివాండు? 
సందూల గొందూల డాంగి 1॥యెందున్నాందో?॥ ఉపపల్లవి! 


కంబాడి బొప్పిలోం దనకు - కావాలసినంత కొ 
జ్హంబాలి పోయలే - దని యలిగి బిచ్చమెత్తా వచ్చి 
[యెందున్నాందో?॥ ౧ 


కుక్కాల నంజూడు తనకు - కొద్దిగాం బెట్టితి ననుచు 
కొక్కారించి చాలదని - కొట్లాడి పోయిన ముసిలోం 
1దెందున్నాందో?॥ లి 


గండూమిోటథీ గుడిసెలోని - కుండాలెల్లాం బగులాంగొట్టి 
తుందూవాలె నొక్కచోట - దొంగరీతీ దాంగి ముసిలోం 
1దెందున్నాండో?॥ ౩ 
“౯ మాయిక రాధతో భాషించుట + 


వ. అని యిట్లు మాయిక హాస్యంబుగా నటియించి, తదనంతరంబున 
రాధను జూచి యిట్లనుచున్నది; (త్త 


ఏ8 బాలకృష్ణ నాటకము 


* దరువు - ఆది తాళం 

ఇందువదన! నీ వీ రాతిరి నేం- డిందెందొచ్చితి వమ్మా? 
నేం డిందెందొచ్చితి వమ్మా? ౧ 
సుందరి! కృష్ణునిం జూడందలంచి బస _ నిందు వచ్చితినె! కొమ్మా! 
“నే నిందు వచ్చితినె! కొమ్మా! వ్ర 
నెలంతరొ! కృష్ణుండు నీకే వరు సిది - తెలుపంగదే! వోయమ్మా! 
ఇది తెలుపంగదే! వోయమ్మా! ల్‌ 

ఇల్లాలుగ నన్నేలిన హరి మే - నల్లుండు గావలె నమ్మా! 
మెనల్లుండు గావలె నమ్మా! అ 

అల్లునికిని ఇల్లా లెట్లెతివి? - తెల్లముం జేయంగదమ్మా! 
ఇది తెల్లముం జేయంగదమ్మా! గి 
(వ. అనిన విని, రాధ యిట్లను చున్నద్రి;) 75 


ద్విపద. వినుమది తెల్పెద - వెలందిరో! నాకు 
అనఘాత్ముండగు నందుం - డన్న గావలెను 
వనితరో! వదినె గా - వలెను యశోద 
ననుం బెంచి మాయన్న - నాచిన్ననాండు 
కోరి నన్నొక వెళ్ళి - గొల్లని కిచ్చె 
సారసాక్షిరొ! వాని - సైంపక వచ్చి 
యూరక పుట్నింట - నుండి, గోపాలు 
జారలీలలం జూచి - జాలినిం బొంది 


గారాముగాం బెంచి - కడకు మోహించి 
* బది సంవాద దరువు. మాయికకు రాధకు నడుమ కొనసాగిన సంవాదము (సంభాషణ) 
ఇందులో వివరింపంబడినది. 
28 ఉ 29 నేం డిందొచ్చితినే! కొమ్మా! - క 


యక్షగానము త్రి 


యీ రీతి నే వాని - కిల్లాల నగుచుం 
గ్రమముగా నిత్య మి - గతి వచ్చి పోదు 
రమణిరో! నా పేరు - రాధిక యండ్రు. 


అనిన విని మాయిక హాస్యపూర్వకంబుగా నిట్లనుచున్నది:;. 76 
దరున్ఫు - ఆది తాళం 


బాగాయెనే! రాధ! - బాగాయెనే! 11పల్లవి॥ 
నీ గౌరవం బెంత - నీటాయెనే? నేండు 


బాగాయెనే! - రాధ! బాగాయెనే! ఉపపల్లవి।। 


మగువ! మేనల్లుందే - మగందాయెనే! నీ 


వగడుగా కుండే - దరుదాయెనే! బాగాయెనే!॥ ౧ 
ఇంతైతి నే నెన్నం - డిది వీననే! నీ 

వింతాలు విన నేండు - వెజంగాయెనే! 1; బాగాయెనే!! ౨ 
భామ! నీ గుట్టెల్ల - బయలామొనే! నే 

నీ మాట లందాటి - కెణింగింతునే! 11బాగాయెనే!॥। ౩ 
అని వెజిపించిన, వెజచి రాధ యిట్లనుచున్నది: 7/77 


దరున్సో - ఆది తాళం, నారుగనీ కాలిం 
ఎవరితో నీ వనకవే! 1పల్లవి।। 


ఎవరితో నీ వనకవే! - యేమైనాను గైకోవే! 
వివరించి శ్రీకృష్ణుండు నా - విభుండైనట్టీ వర్తమాన 
11మెవరితో నీ వనకవే!॥ ఉపపల్లవి॥। 


శ్త౦0 


బాలకృష నాటకము 


అందెలైనా యిచ్చేనే! - హారాలైనా యిచ్చేనే! 
పొందుగా నే నిందు వచ్చి - పొయ్యే వర్తమాన మింక 1నెవరితో।[౧ 


కమ్మలైనా యిచ్చేనే! - కడియాలైనా యిచ్చేనే! 
అమ్మా! నేనీ వేళ వచ్చి - నట్టి వర్తమాన మింక ॥1నెవరితో॥ ౨ 


వరహాలైనా యిచ్చేనే! ఘన - వజ్రాలైనా యిచ్చేనే! 
తరిగొండ నరహరి వలలోం - దగిలి నేను దిరిగే చంద 11 మెవరితో॥3 
* కుజబుచీ జంపె 


మంచి దెవదితొం - జెప్ప లేదే! నీవు 
లంచ మిచ్చే - నంటివైనా, ౧ 


ఇచ్చేను గాని - యిందు రావే! నీ 
వేమైన నింకం - గోరుకోవే! వ 


మటీ యేమి నే నొల్ల - నమ్మా! నిన్ను 
మటువ కొక టడిగేనె! - కొమ్మా! ౩ 


కొంక కది తెలుపవే! - చెలియా! నీవు 
కోరినది యిచ్చేనె! - చెలియా! ౪ 


ఏమిపుడు గోరుకోనే! - యింక 
నెపుడు నీ - యొద్ద నుందేనే! గ 


అనిన విని రాధ యిది యెవరో యని తలంచి యిట్లనుచున్నది: 78 


* ఇందు రాధా మాయికల సంభాషణ కలదు. 


యక్షగానము త్తే 


తే... సుదతి! యొన్నండు నె నిన్నుం జూడలేదు, 
ఎచట నీ వుండి వచ్చితి విందు నేండు? 
తరళలోచన! నీదు వృత్తాంతమెల్లం 
దెలియంజెప్పవె! నాతోను తేటగాను. 79 


“= మాయిక వృత్తాంతము + 
(వ. అనిన, మాయిక తన వృత్తాంతము నిట్లు వివరించుచున్నది;) 80 


ద్విపద. వినవమ్మ! రాధ! నా - వృత్తాంతమెల్ల 
ఎనలేని యింద్ర మ - హేంద్రజాలముల 
సీమాటినై నేను - చెలంగుచుండంగను 
కోమలి! యంతట - గుణహీనుందగుచు 
మూలనున్నట్టీ పా - ముల నక్కజోగి 
బేలయై తొలి నన్నుం - బెండ్లిం జేసికొని 
ఏలినట్లనె యుండి, - యెవతెనో దగిలి 
చాలుగాం బెద్ద సం - సారంబుం జేసి 
ఘనమైన నాల్గు కు - క్కలం దెచ్చి సొంకీ 
ననంబోణి! యది జీవ - నంబు చేసికొని 
యున్నంతలోం, జాల - యుక్తులు చేసి 
సన్నసైంగలతోను - సారమేయములు 
సవతితో నా మందం - జాడి *ోచెప్పంగసు 
శివమెత్తి యది జోగిం - *జీలందీసికొని 
వేళలు బోదామని - వేధింపంగాను 


30. చెప్పినను - క. 31. చిల్లందీసికొని - క. 


త్తం 


బాలకృష్ణ నాటకము 


గారడి జోగి కు - క్కలను ఛేదించి 
పనింబూని యవి రెండు - పాళ్లుగాం జేసి 
తనువులు నాతట్టు - తగం బంచి యిచ్చి, 
యనఘులై తలలు తా - మాక్రమించుకొని 
మనసొచ్చినట్ల పొ - మృని నాకుం జెప్పి 
కుదురుగా నిరువురు - గూడి, యందుందడి 
విదితంబుగా నన్ను - వెళ్లం గొట్టినను, 
తడయక కుక్కల - తనువులు దెచ్చి 
విడిఐది యందందు = విక్రయింపుచును 
కడ్దాయములు చేసి - ఖలులను గూడి 
గుడ్డిబిడ్డలం గని - కూపానం ద్రోసి 
మేటిగా నపుడొక్క - మేకను బట్టి 
పాటవంబున నేను- బంధింపం, జూచి 
అపుడు మేకకును తా -- నడ్డంబు వచ్చి 
కుపితురాలని నన్నుం, - గోంతిం బట్టుకొని 
గట్టిగాం దనయొద్దం - గట్టివేసికొని 
చుట్టాలకెల్ల నా - శోధ నంటించి 
యూరకె తన యొద్ద - నుంచుకయుండి 
యీ రాత్రిందెచ్చి న - న్నీ యరణ్యమున 
విహరించుమని చెప్పి - వృక్షాగ్రమెక్కి 
బహుసూ(త్ర మొక్కటి - పన్ని నా మెడను 
దగిలించి, యెక్కడం - దర్తిపోనీండు; 
మగువరో! నా పేరు - మాయిక యండు. 


వ. 


యకగానము 


శ్త్రి 


అనిన విని, రాధ తనలో నగుచుం, గార్యార్థియై యేమి యనక, 


మందసఖ్యంబుగా నేమనుచున్నది: 


లనా 


దరువు నుఢ్యమానతి రాగం - ఆది తాళం, రెండున కాలం 


నందనందనుడు నేండూ - నవ్వులాకు డాంగినాండు 
ఎందున్నాండో తెలియదు, నే - నేమి సేతునే? 


చిన్ని గోపాలుండు చేసే - చిన్నెలు, వన్నెలు నాదు 
కన్నులాకుం గట్టిన రీతి - గానే యున్నాదే! 


మదిరాక్షి! శ్రీతరిగొండ - మనుజకంఠీరవు నీ వేళా 
సుదతి! *యెందైన నీవు - చూడలేదటే? 


అన విని మాయిక రాధను 

గనుంగొని 'యతం డెట్టివాండు? క్రమమంతయు నీ 
మనసున దాంపక తెల్పుము 

విని, చెప్పెద నీకు వాని వివరము రాధా!” 


లల బాలకృష్ణుని స్వరూపము +: 
అనిన విని, రాధ యిట్లనుచున్నది: 
నీల నీరదమును బోలు దేహమువాండు 
రమణీయ హేమాంబరంబువాండు 


తేటైన పింఛకిరీటంబు గలవాండు 
నవరత్నమయ భూషణములవాండు 


82, యందెందైన - క. 


రే 


82 


83 


డ్తేర్తే బాలకృష్త నాటకము 


వనమాలికాయుక్త వక్ష్యస్థలమువాండు 
ముసిముసి నవ్వుల మోమువాండు 

కమలోపమంబులౌ కన్నులు గలవాండు 
చొక్కించి కాంతల: జూచువాండు 


తే.గీ. మోహనంబైన ముద్దు కెమ్మోవివాందు 
చెల్వమున వేణునాదంబుం జేయువాండు 
ధీరుండై యెప్పు డిచ్చోటం దిరుగువాండు 
జూటువిటకాండు నన్నేలు నీటుకాండు. రిక 


+ నక్కజోగి యాకృతి + 


వ. అనిన విని, మాయిక తన నక్కజోగి రూపరేఖావిలాసంబు వినుమని 
యిట్లనుచున్నది: రిర్‌ 


సీ పొలుపొందం గొంగనుబోలు దేహమువాండు 

గొప్ప కళాసంబుం గప్పువాండు 

తలమోిందం గుందేటి తనువుం దాల్సినవాండు 
పెద్ద యెముకల నొప్పు పేరువాండు 

కాకి గుంపులనెల్లం వేకొనియెడువాండు 
మించిన పాము నాడించువాండు 

తెగువగాం బందినిం దెగవేసినట్టివాం, 
డింటింట బిచ్చంబు లెత్తువాండు 


తే.గీ. ఆందుదానికి లోంబడినట్టివాండు 
లేశమైన స్వతంత్రంబు లేనివాండు 


యక్షగానము శ్తేర్‌ 

తిండికే లేని కడు పరదేశివాండు 

మూండు విడిచినవాండు మా ముసలివాండు. 86 
((వ. అనంగా విని, రాధ యిట్లను చున్నది;) 8 
క మా ముసలివాని రూపము 

భామిని! విన్నపుడె చెవుల పండువు లాయెన్‌; 

నా ముద్దు బాలకృష్ణుని 

సేమం బింకనైన నీవు చెప్పవె! తెలియన్‌. 88 

+- మాయికవలన బాలకృష్ణుని యునికి తెలియుట +: 

(వ. అనంగా విని, మాయిక యిట్లు పల్ముచున్నది:) 89 


తే.గీ. చెలియ! నే వాని సేమంబుం జెప్పంగలనె! 
ఇంత తడవును మితిలేని యిందుముఖులం 
గూడి యిందుండి, యిష్పుడా కొలనుకడకుం 
బోయి వేడుక నున్నాండు పువ్వంబోణి! 00 


వ. అనిన విని భీతిల్లి రాధ యిట్లనుచున్నది: 0] 
* దర్రుద్ధ - ఠదితాళం, నాలుగీన కాలిం 


ఏమేమే! యిచటికి వచ్చిన - యింతులు యెవరే? కొమ్మా! 
ఆ యింతులు యెొవరే? కొమ్మా! ౧ 


ఏమని చెప్పుదు? మామందను గల - రామలేనె! వో యమ్మా! 
ఆ రామలేనె! వో యమ్మా! ఎ 


* గాధా మాయికల సంభాషణ మిందు కలదు. 


ఉగ్ర 


బాలకృష్ణ నాటకము 

ఇంతిరొ! గోపిక లింతకు వచ్చిరి - యేమనవచ్చునె? కొమ్మా! 
యింక నేమనవచ్చునె? కొమ్మా! ్ర 

అని యిట్లు చింత సేయుచు 

మనమున హరిం దలంచుచున్న మన్మథుం డాలో 

ఘన సుమ సాయకములు గొని 

తనువున నాటించె రాధ తల్లడమందన్‌. 02 
+ రాధ మన్మథ తాపము +: 

అప్పుడు మోహావేశంబున మాయికతో నిట్లనుచున్నది: రం 
దరున్దు - ఈది తాళం, మెదటీ కాలం 

ఏ నేమి సేతు నమ్మా? 11పల్లవి।॥। 

కృష్ణుం దెంతెంత జేసె నమ్మా! 11ఏ నేమి॥ ఉపపల్లవి!। 


శుకపిక రవములు - తకపికలైనను 
కకవిక లాయెను *గదనా హృదయం బే నేమి॥ ౧ 


ముమ్మరమగు విర - హమ్మునం బొరలంగం 
దుమ్మెద గుంపులు - రఖుమ్మనసాగిన వే నేమి॥ ౨ 


తుంటవిల్తుం దతి - కంటకమున ననుం 
గంటి ననుచు గటు - లంట సేసె నిపు 11దే నేమి! ౩ 


చిన్నతనంబున - నన్ను రమించిన 
మన్నన నేటికి - మజచెను మాధవుం 11దే నేమి॥ ౪ 


పై( 


తే.గీ. 


యక్షగానము క్త 

కొంకక శ్రీతరి - గొండ నృసింహుండు 

పంకరుహాక్షుల - పొాలాయెను మజథీ 11నే నేమి॥ ౫ 
దరును - 6ట తాళం 


ఇటువంటివాందని - యెజఖంగకపోతినో యించఛులారా! 

నేండు, కటకటా! నన్నెంత - కన్నడ దేసెనో కాంతలారా! ౧ 
అయ్యయో! నా పుణ్య - మింతె కాంబోలు నో యమ్మలారా! 
ఇంక, కుయ్యో! * మొజ్టంటయినం - గోరకపోతినే! కొమ్మలారా! ౨ 
తరిగొండ నరహరి *- దయయుంచీనని యుంటి6 దరుణులారా! 
ఇప్పు, డరుదూగ మరుని పా - లైతిని తెకతేర కతివలారా! ౩ 
వాని తేలింపుం జూపులు, వాని వగలు 

వాని సంభాషణలు, వాని వైనములును 

వాని రతికేళి వింతలు వనజనేత్రి! 

మఖువంగూడదె! జన్మజన్మములకైన. రడ 


దరువు - అట తొళం 
తాళ శక్యము గాదె! అమ్మా! 
యింక, తాళ శక్యము గాదె! అమ్మా! 1పల్లవి॥ 
తాళ శక్యము గాదె! - తరుణిరో! మదనుం డీ 
వేళ నేయుచునుండె - విరులా ముల్కులచేతం1దాళ॥ ఉపపల్లవి!। 


83. మొళ్టో + అంట + అయిన - అని పద విభాగము. 'మొఅపెట్టి యైనను'- అని 
యర్థము. 


ఉరి 


బాలకృష్ణ నాటకము 


ఎంతెంత పనిం జేసిరే! కృష్ణునిం జేరి 
-యెట్ల మాలిమిం జేసిరే! 
వంతకారులు వన్నెవాసి విఢిచి వచ్చి 
-సంతసమున నాతో సొాటైనందుల కింకం ॥దాళ॥। ౧ 


నా పొందు విడనాడెనే! వాం డిపు డల్ల 
-నళినాక్షులను గూదెనే! 
ఈ పట్లం దమతమ కాపురములు వీడి 
-పాపజాతులు నాతో ప్రతిఘటించుటాకుం ॥దాళ॥ ౨ 


నయమున బేలించిరే! మాయలు చేసి 
-నా పొందు మజపించిరే! 
దయలేక తరిగొండ ధాముండు తరుణుల 
- వయసు వగలు చూచి వలలోం జిక్క్మను గన్మ [తాళ ౩ 


తాళంగరాదు మన్మథుని దారుణసూనశరాళి మాజి యీ 

వేళ నురంబునం దగిలి వీంపునం దేలంగం, దారకాధిపో 

ద్వేల కృశాను తాపమున దేహము దీనత నొందెం, దుమ్మెదల్‌ 
మేళము సేయంగాను తుద మించెను మోహ, మియేమి సేతునే?95 


దరుబ్ప - అట తాళం 
ఏమి సేతునే? భామా! 
ఇంక నే నేమి సేతునే? భామా! 11 పల్లవి।। 
ఏమి సేతునే? భామా! యీ వేళ నా భ్రమ 
రామసోదరుం డిందు - రాక దీర, దిందుక్తే 
నేమి సేతునే? భామా! ఉపపల్లవి॥ 


యక్షగానము త్తి 


ఎంత మోసము వచ్చెనే? వాండిపు డల్ల 
-ఎలనాంగలను మెచ్చెన! 
అంతరంగమున నా చింత లేక పర 
- కాంతల లాలించి కవగూడినందు కే. ।;:నేమి!! ౧ 


మంచివాండని యుంటినే! నేటికి వాని 
-మాయ లన్నియుం గంటినె! 
వంచించి, మితిలేని చంచలాక్షులం గూడి 
-పంచశరుని బారిపాలు చేసెను నే 11నేమి!! ౨ 


ననుం బాయందని యుంటినే! శ్రీతరిగొండ 
-నరహరే పతి యంటినె! 
చెనటు లి ట్లేమేమొ చెప్పి నామాందాను 
-మనసు వితిచి యింత మాయం జేసిరందు ॥కేమి॥3 


ఉ. ఏమింకం జేతునే? చెలియ! యఎతటి చింతకు మూలమాయెనే! 
ఈ మధుసూదనుం గలియ నెందుకు *ముందుగ రాకపోతినే? 
నే మును వచ్చియున్నం దరుణీమణు లిక్కడ్‌ కెట్ల వత్తురే? 
తామసనిద్ర వచ్చి నను దాపముం బొందంగంజేస నయ్యయో!96 

దరువు - ఆట తొళం 
ఎంత మోసమాయె నయ్యో! - యేమి సేతునే? ;1పల్లవిః। 
సంతతాము వచ్చే రీతి - సంధ్యవేళా రానందుకె 


ఎంత మోసమాయె నమయ్యో! - మేమి సేతునే? 1 ఉపపల్లవి॥ 


న. 


84. తొల్తనె - అ, ముందుగ -క,. 


ర0 బాలకృష్ణ నాటకము 


మాయగా వాం డింతా పని - చేయంగా, నా పొద్దిట్లీడం 

భాయెంగా! కాయజు తాప - మాయెంగా! దోయమ్మా! జెల్లా! 
11ఎంత!! ౧ 

తా ముందు నా మానమునకు - ఖామందుగా నుండి, యిప్పు 

దా మందు మారులం గూడె! - నేమందు? నో యమ్మా! జెల్లా! 
11లఎంత॥! ౨ 

అక్కయా! గోపస్ర్రీలాదె - నిక్కాయా! వారికి వాండే 

దిక్కాయా, విడువరాని - చిక్కాయా, నో యమ్మా! జెల్లా! ॥ఎంత॥ ౩ 

నిందకూ వొడిగట్టి, వాం - దిందుకూం జొచ్చినప్పుడె 

పొందుకూ నే నాసపదే - దెందుకే? వోయమ్మా! జెల్లా!॥ఎంత॥ ౪ 


నమ్మితీ శ్రీ తరిగొండ - నారసింహుందనీ వానీ 
ఇమ్మహీ * మాయాదారని - యెజుంగానే! వోయమ్మా! జెల్లా! 
11 ఎంత! ౪ 
ఉ. నమ్మికగాను శౌరి విడనాడండు నన్నని యుంటి, వాండునా 
సొమ్మని యుంటి, నెన్నం డొక చోద యెజుంగక యుంటిం జాల నే 


నెమ్మది నుంటి, మాధవుండు నీతిపరుండని యుంటి; నేటికిం 
ద్రిమ్మరి గోపికల్‌ హరినిం దేరగం జేసిరి చూడు మాయికా! 97 


85. మాయదారి + అని - అని పద విభజనము. 


యక్షగానము ర్‌ 


+ రాధిక మూర్చ - చెలుల శైత్యోపచారములు + 
వ. అని పలికి, చెలుల నందజం జూచి యిట్లనుచున్నది; 08 
దరువు - అది తాళం, నాలుగిన కాలిం 


చూడరె! మదనుని - వేండి శరములకు 
పోండిమింజెడి యిటు - వాడితిం గదరే! వో యమ్మలారా! ౧ 


అళిబలములం, జిలు- కల కలరవములు 
పలుమజఖుం జెలంగంగ - సొలసితిం గదరే! వో యమ్మలారా! ల 


శ్రీతరిగొండ నృ - సింహునిం జూడక 
యీ తాపము పోదింక- దరి యేమే? వో యమ్మలారా! ౩ 


ద్విపద. ఏ నేమి సేతునో - యేణాక్షులార! 
మానసజాతుని - మార్గణహతికి 
సారమౌ జలజారి -* చంద్రికాతతికి 
సారంగములు సేయు - సంగీతములకుం 
గలకంఠ, శుకబ్బంద - కలకలంబులకు 
మలయానిలుండు మాజు - మసలినందులకు 
నీలకంఠమ్ముల - నృత్త లీలలకు 
నీలాగు విరహాగ్ని - హెచ్చినందులకు 
రామసోదరు. డిందు - రాక తా నిల్చు 
టేమని చెప్పుదు? - నెట్ల సైరింతు? 
కటకటా! నా వంటి - కష్టాత్మురాలి 
నిటువలెం బుట్టించె - నేలకో బ్రహ్మ? 
సరసీరుహాక్షి! నా - చక్కందనంబు 


52 


వ. 


నలెను, 


సీ 


తే.గీ. 


బాలకృష్ణ నాటకము 


తెజింగొప్ప గగన చం - ద్రిక విధంబయ్యె, 
ఇన్నాళ్లు నా రాక - కెదురు చూచుకొని 
యున్న ప్రాణేశ్వరుం - డూరక నేందు 

నా జోలి లేక యు - న్నందుల కిప్పు 

డీ జాలిచేత నే - నెట్ల సైరింతు? 

నని యిట్లు చింతించి - “హా కృష్ణో యనుచు 
మొనసి రాధిక వెగ - మూర్చిల్లి పడియె. 


ఆ సమయంబునం జెలులు శైత్యోపచారంబులు చేసే విధం బెటు 
99 


పొలంతికి విరహాగ్ని పొడమె నీ తణిం జాల 
చల్లంగాం బన్నీరు చల్లరమ్మ! 
పొరిజాతంబుల పొన్సు మాందికినైన 
నుపమగాం గొని చని యుంచరమ్మ! 
పరిమళగంధంబు పాలింగ్లపైం బూసి 
విరుల వీవనలచే విసరరమ్మ! 
పొలుపొందంగా జాజిపూల బంత్సులతకోను 
మెత్తంగాం గనులపై నొత్తరమ్మ! 


అనుచు రాధిక నీ రీతి నాదరించి 

చెలులు శైత్యోపచారముల్‌ చేయంగాను 

మోహనాకార యంతలో మూర్భం దెలిసి 

యేమి తోంచక సఖులతో నిట్టులనియె: 100 


యక్షగానము రతి 
దరువు - జంపి తాళం ' 


ఇదిగోనె! సఖులార! - యీ రాత్రి దినకరుండు 
ఉదయమై నడి మింట - నున్నాం దదేమే? ౧ 


ఎడతెగక కాంచేటి - యీ యెండలో నన్ను 
నుడుకు పువ్వులమాంద - నుంచినారేమే? ల 


వెజఖవకను సురటులను - విసరి మా రీరీతి 
నురు విరహశిఖి నేల - హుతముం. జేసేరే? ్ర 


భావజానలమె నా - పై నిండియుండంగా 
ఈ వేడిగంధ మిపు - డేల పూసితిరే? ఖా 


య నెవ్వ? రీవేళ - నెచ్చోట నున్నామ? 
మినలోచనలార! మారెవ్వరమ్మా? | 


తే.గీ. 'తరళలోచన! యిదియె బృందావనంబు, 
నీవు రాధవు, చెలులమే నీకు మేము, 
పండువెన్నెల యిది గాని, యెండ గాదు, 
కలవరంబేల? మానవే! కంబుకంఠి! 101 


వ. అని చెలులు తెలిపినం, దెలిసికొని యిట్లనుచున్నది: 102 
+ రాధ మేల్కని, హరి పూర్వలీలలను దలంచుట + 
దరున్ఫు, ఆహిరి రాగం - ఆది తాళం, నాలుగిన కాలం 


హేలావతులాం గూడి కృష్ణుం డిందు 
రాండాయెను గదరే! కొమ్మలారా! 


ర్‌డ బాలకృష నాటకము 


అల్లు బాలాగోపాలుని యెడంబాసీ నేను 
తాళలేనే! కొమ్మలారా! 


మారూని సుమనారాచములు 

మననియ్యవే! ధరణిమాంద కొమ్మలారా! 
ఇంకను, మారు నాపై ఆస విడిచి 

మో యిండ్లలోం జేరుకోరే! కొమ్మలారా! 


తరిగొండా నరసింహునికీ నా 

తనువే యర్పించియున్నానె! కొమ్మలారా! 
వాని, చరణారవిందమరంద 

సారములోం గలసెదనే! కొమ్మలారా! 


వ. అని పలికి, హరి పూర్వలీలలు దలంచి మాయికతో నిట్లను 
చున్నది: 


సీ, ఇన్నాళ్ళు నారాక కెదురుచూచుచునుండి 
వచ్చినప్పుడె కౌంగి లిచ్చునమ్మ! 
ఇచ్చి నా కళలంట నెంతొ మెల్కువగాను 
విరుల బంతులు గొని వేయునమ్మ! 
వేసి, చక్కిలిగింత చేసి తేలింపుచు 
నను జూచి చిలునవ్వు నవ్వునమ్మ! 
నవ్వి, పొలిండ్లపై నఖములు నాటించి 
మోవి తేనియలాని మురియునమ్మ! 


108 


యక్షగానము ద్‌వ్‌ 


తే.గీ. మురిసి, మన్మథకేళికి మొనయునమ్మ! 
మొనసి పెనంగుచుం బలుమాఖజు చెనకునమ్మ! 
చెనకి యానందముగ రతిం జేయునమ్మ! 
చేసి తాం జొక్కి నాచేతం జిక్కునమ్మ! 104 


వ. అని యిట్లు హరి పూర్వలీలలు దలంచు సమయంబున, మన్మథుండు 
చెలరేంగి సేనను పురికొల్పి బాణవర్షంబుం గురిపించినం, గోపాటోపంబున 
నిట్లనుచున్నది: 105 


+ మన్మథ, చంద్ర, మలయానిలులను దూషించుట + 
దరున్చి - అట తొళం 


ఎంత పాపకర్శి వయ్యో! పంచబాణా! 

న, న్నెందు కిట్లా యేంచేవుర? పంచబాణా! ౧ 
భామ లుసూరుమంటిె నీకు పంచబాణా! 

పాపమయిన *ీ వెజవవేమిర? పంచబాణా! లి 


అమితమైన నీదుసేన పంచబాణా! 
కా అడవి పాలైనం గాదటర? పంచబాణా! ౩ 


తే.గీ. నీదు కోదండ కఠినత నీరుగాను! 
వాండి బాణము లెండచే వాడిపోను! 
తెల్లవాఅంగ నీ శక్తి త్రెల్లిపోను! 
పోర! మన్మథ! నీ రూపు భూతిగాను! 106 


36. రాదేమిర? - అ, వెరవవేమిర? - క. 


56 


తే.గీ. 


తే.గీ. 


బాల నాటకము 


దరువు - అట తాళం 
విస్తరిల్లై నీదు కళలు నీరజారీ! 
యింత, వేండికి నేం దాళలేరా! నీరజారీ! 


దినకరుందు తన వేండి నీరజారి! 
నీలోం దిరముంజేసి పోయెనంటర? నీరజారీ! 


జలదమైనను జారదా? నీరజారీ! 

నాకు, సైంపధురా! నిన్నుం జూడ నీరజారీ! 
నీదు మేనం గళంకంబు నిలిచియుండి, 
భూమిలో లేని నింద నిన్‌ బొందియుండి, 
పర్వమందును నినుం బాము పట్టుచుండి, 
ఇంక నీ గర్వ ముడుగదా? పంకజారి! 


దరున్ఫు - అటి తొళం 


ఎందుల కిట్లాయెం? జెప్పరా! మలయమారుతా! 
ఇప్పు, డిందునా ఫలమేమిరా? మలయమారుతా! 


వేళగాని వేళవచ్చి మలయమారుతా! 
నీ విరివి నాకుం జూపవలెన? మలయమారుతా! 


మదను తోడు వీదరాదా? మలయమారుతా! 
| మంకుబుద్ధి మానరాదా? మలయమారుతా! 


మించి పొములు నినుంబట్టీ మింగంగాను 
పొంచి గగనంబు నిన్ను హరించంగాను 
దివ్యయోగులు లోనె బంధింపంగాను 

నీ బలంబేల యుడుగదో? నీచపవన! 


107 


108 


వ. 


యక్షగానము ర్‌7 


అని యిట్లు మన్మథ, చం(ద్ర, మలయానిలుల దూషించిన, విని 


చెలులు న్యాయంబుగా నిట్లనుచున్నారు: 109 


వ. 


ఎ) చెలుల ధైర్యోక్తులు ఎ 


మారుండు, మారుతమును, జల 

జారియు నిన్నేంచిరనుచు సంకటమేలన్‌? 

ధీరత నీ యెడం గల్గిన, 

వారలు నిన్నేమిసేయువారలు సెపుమా? 110 


ధైర్యమున నెవరికైనను 
కార్యము సిద్ధించుంగాని, కకవికలైనన్‌ 

కార్యంబు విఫలమౌనని 

యార్యులు చెప్పుదురు నీతు *”లనిశము రాధా! 11 


కావున, థైర్యంబునంగాని కార్యంబు సాధింపంగూడదు. హరి 


సాహాయ్యంబునలాని శత్రునిగ్రహంబు గానేరదు. నీ రాక యతని కెజింగించిన, 
రాక నిరాకరింపండనిన, విన్గి రాధ మాయికతో నిట్లనుచున్నది: 1112 


దరువు - అదో తాళం, నాలుగీన కాలం 
హరి సహాయ మైతె గాని - యరుల గెల్వ రాదైతే, శ్రీ 
హరి వచ్చేటందుకు మన - మే మలుపుం జేతామే? ౧ 


అచ్చట నందటథిం గూడి - ముచ్చటలాదే గోపాలుం 
డిచ్చటికిం బిలిచితేనే - వచ్చు నటవే? లి 


87. లనయము రాధా! - క. 


గ్‌తి బాలకృష్ణ నాటకము 


మంచి, దైతె యిందు కేమి, - మర్యాదకైనాను మనకు 
చంచలాక్షి! యింక నొక్క - జాడ యున్నాదే! వ 


నయభయములుగా నీవు - నా రాక తెలియంజేసి 
ప్రియముగానె రమ్మనుచుం - బిలిచి చూడవే! అ 


(ప్రమ యుంటె తరిగొండ - ధాముం డిందు రాకపోండు 
కోమలి! యిందైన వాని - గుణముం జూతామే! గె 


దరువు - అట తాళం 
అడిగిరావె! పోయి మాయికా! 1; పలవి।। 


నీవు, తడదయక తరిగొండధాముని *యీ మాట 


అడిగిరావె! పోయి మాయికా! 1 ఉపపల్లవి॥ 


మదిలో మునటి మోహముంతునో? లేక 
మజచి విరక్తి వహింతునో? 
మదనుని దుడుకులకు సహింతునో? 
లేక్క మార్శొని నిలిచి జయింతునో? తెలియా॥నడిగి॥ ౧ 
అంగసుఖములు చింతింతునో? హా! పర 
సుఖమును భావింతునో? 
శృంగారకథ లాలకింతునో? లేక 
చిరతత్త్వ కథలు శోధింతునో? తెలియా॥నడిగి రావె!1౨ 


ఎదలో నాపై ప్రేమ మజచీనో? నాటి 
యిష్టమేమైనాను దలంచినో? 


88, యీ వేళ -క. 


ద్విపద. 


యకగానము 


మొదటి ప్రమాణము విడిచీనో? లేక 


59 


మునుపటివలె వచ్చి నడచినో? తెలియా !నడిగిరావె![3 


అనిన విని మాయిక యిట్లనుచున్నది: 


భయమున నిప్పుడు కార్యము 

జయమగునని చూడవలదు; సంతత సచ్చి 
న్మయుందడైన కృష్ణమూర్తినిం 

బ్రియముగం బిలిపింపుమమ్మ! బిసరుహనయనా! 


ఎడా 


= మాయిక దౌొత్యము + 


అనిన విని మాయికను జూచి రాధ యిట్లనుచున్నది: 


మాయిక! నీవు స - మృతిని మత్రాణ 
నాయకు తోడుత - నమ్రతగానె 
నలువంద బాల్యంబు - నాండు వేడుకల 
నిల సాొక్షిగాను తా - నిచ్చిన మాట 

నేటికి మజచె, నీ - నీతిం గాదనుము 
పాటిలేకను గోప - భామలనెల్ల 
తగిలియుండుట యుచి - తంబు గాదనుము 
నగుంబాటుం బొంద కా - నళినలోచనల 
నందుండి యిండ్లకు - నంపించుమనుము 
నిందల కొడింగట్ట - నీకేల? యనుము 

నీ వీ విధంబున - నీతిగాం బల్క 

నా వనరుహనాభు - డది సత్య మనుచు 
విని వచ్చెనా సరె, విని రాక యున్నం 


113 


కేశ 


115 


60 బాలకృష్ణ నాటకము 


దనకే సమర్పింతుం- దనువు వేవేగ 

యని నేను పల్మితి - నని నీవు పల్కు 
మని, వ్రేలి యుంగర - మానవా లిచ్చి 
“పోయిరి మ్మనంగ న - ప్పుడు ముదమంది 
మాయిక చని పల్కె - మాధవుతోడ. 


+ మాయిక శ్రీకృష్ణుని. బ్రార్దించుట + 


తొఫుట 
దండమయ్యా! నీకు హరి! వే - దండవరదా! రాధిక 
దండమిదె గైకొనుము - దానవ దండపాణి! ౧ 


వనితలును, నీ వెలమి నిచటికి - వచ్చినప్పుడె ముదమునా 
వనజలోచన రాధ యచటికి - వచ్చెనయ్యా! ౨ 


నిన్నుం బిలుచుక రమ్మనుచు మా - నీలవేణీ యిచటికీ 
నన్నుం బంపెను రమ్ము వేగమె - నళిననయనా! త 


వ. అనిన విని హరి మాయికనుజూచి నగుచు, గోపకాంతలకుం 
బ్రయంబుగా నిట్లనుచున్నాండు: 116 


తే.గీ. వినవె మాయిక! యీ గోపవనితలెల్లం 
జెలంగి సర్వోపచారముల్‌ చేయంగాను 
ఇంతకన్నను రాధనా కెళ్ళువేమి? 
ఇపుడు రానని తెల్ప్చుమా! యిందుముఖీకి. 117 


వ. అనిన విని, మాయిక యిట్లనుచున్నది: 118 


యక్షగానము 61 


ద్విపద. వినవయ్య! శ్రీకృష్ణ! = విశదంబుగాంగ 

ఎనసి యీ కామిను - లెంద అుండినను, 

మాధవ! నీ వెన్ని = మాటలాడినను, 

రాధకు సాటిగా - రాంబోరు వీర; 

లా చూపు, లా వగ, - లా వయారంబు, 

లా చెల్వ, మా ముద్దు, - లా వినోదంబు, 

లా సరసోక్తులు, - నా జాణతనము, 

లీ సారసాక్షుల - కెందుకుం గల్లు? 

నది యెట్ల నంటె ని *- య్యవనిమోందటను 

మదయుక్త కరిణికి - మహిషీ వితతికి 

నుపమింపందగునె? యే-యుక్తిం జూచినను, 

విపుల సద్గుణశీల! - వీరినిం జూచి 

యీ విధంబున భ్రమ - లేల పొందెదవు? 

రావయ్య! పోదాము - రాధ చెంతకును. 

+ గోపకాంతలు మాయికతో వాదించుట +: 
వ. అని యిట్లు రోషంబు లాడిన మాయికను జూచి గోపకాంత లిట్లను 
చున్నారు; 110 
తే.గీ. వినవె మాయిక! వగకత్తె! వింతలాడి! 

ఎదురు లేరని పల్మితి - వివ్విధమున, 


నీకు, రాధకు సాటైన నెలంత లింకం 
గలుగనేర్తుర” మూండు లోకంబులందు. 119 


62 


ఆ.వె, 


వ, 


బాలకృష్ణ నాటకము 


దరువు - అటతాళం 


పోవె! పోవె! నీవు మాయికా! 

న్హీ పోసారము లేమె? మాయికా! 
ఈ వేళ ని న్నిచ్చకములు పల్క 

నవ్వారు పిలిచిర? మాయికా! 
గడుసరివే నీవు మాయికా! 

యెంత, గర్వించి తిరిగేవ? మాయికా! 
మడియతనమున ఈ మాటలంటి వీవు 

మాకేమి గణ్యమె? మాయికా! 
పక్షపాతముగాను మాయికా! యిట్ల 

పలికితివైనాను మాయికా! 
శిక్షించే మిపుదే శ్రీతరిగొండనృ 

సింహుండు చూడంగాను మాయికా! 


అనంగా విని మాయిక యిట్లనుచున్నది:) 
చెనటులార! నన్ను శిక్షింతుమంటిరి 
గాని, హెచ్చు పెచ్చు గానరైతి; 

రిట్టి వింతమాట లేమిటి కింక నాకుం? 
బోర! పోర! చాలుం బొలంతులార! 


121 


122 


అని యిట్లు గోపకాంతల ధిక్కరించి పలుకుచున్న మాయికను బిలిచి, 


హరి యిట్లనుచున్నాడు; 


1298 


రగా 


తే.గీ. 


యక్షగానము 638 


స జంపె 
ఏమె మాయిక! యిచట నే నుండంగాను నీ 
కీ మగువలతో మాట - లేల? యిటు రావే! ౧ 
ఈ వెలందులతో మాటలేల - యింక, నైతేను 
రావయ్య! పోదాము - రాధ చెంగటికి, 
అందుండి రాధ ని - న్నంపించు సమయమున 
నిందీవరాక్షి న - న్నేమనియె? చెపుమ! 


అనిన, మాయిక యిట్లు పల్ముచున్నది;) 1124 


+ రాధాదేవి సందేశము +" 
అందుండి రాధ నన్నంపింపంగాం బూని 

“యిందు రిమ్మని పిచ్చి యిట్టులనియె: 
లలితమైనట్టి బాల్యస్నేహ మావేళం 

దప్పవద్దని నీతొం జెప్పుమనియె 
ఈ కాంతలను దన యెదుటికిం దోద్తేక 

యతివేగమే యిండ్ల కంపుమనియె 
ఒక్కండవే వచ్చి, యొనరంగ నింకం దన 

యుక్తి గ్రహించేది యాజటనియె 


నటుల సేయకయున్నం, దా నా క్షణమునం 

దనువు నీకె సమర్పింపందలంచి యిష్పు 

దతిధృధంబుగనె యున్న దబ్బనేత్రి; 

ఏమి చెప్పుదు నింక మాట? లిందిరేశ! 1285 


* క్క జంపే మాయికా, కృష్ణుల సంవాదాత్మకము. 


64 బాలకృష్ణ నాటకము 


వ. అనిన విని, మాయికతో నిట్లనుచున్నాడు: 126 


మ. చెలియా! నేను నిరంతరంబు మదిలోం జింతింపుచున్‌, మెచ్చుచున్‌ 
కలనైనన్‌ విడనాడలేక తననే కామించి భోగింపంగా, 
నలఘుత్వంబున గోపసుందరులతో నన్యోన్యమై యుండకన్‌ 
చెలి యిల్లెందుకుం జేయయూనినది? నా సఖ్యంబుం బాటింపకన్‌, 127 


+ బాలకృష్ణుండు గోపికలతో(గూది రాధకడకు వచ్చుట +: 


ద్విపద. అని యిట్లు పల్కి చి - దానందమూర్తి 
తనమదిలో రాధ - తాపంబుం దీర్పం 
దలంచి వేడుకతోడం - దరుణులం గూడి 
యలఘు జలక్రీడ - లాట చాలించి 
నవ్యాంబరంబులు - నవ్యమాల్యములు 
నవ్యగంధంబులు - నవ్యభూషణము 
లమరంగా ధరియించి - యబ్బాయతాక్షుం 
దమితమౌ సతులతో - నచ్చోటు వెడలి 
చుక్కలతో వచ్చు- సోముండో యనంగ 
నక్కజతోం గాంత - లందటు గొల్వ 
మాధవుం డప్పు డా - మాయిక తోడ 
రాధం జూచుట కను - రాగంబు గల్లి 
వచ్చి, తత్పూర్వ ని - వాసంబుం వేరి 
మచ్చికతోడ న - మృదనగురుండు 
కామిగాకనె యుండి - కామిచందమునం 
బ్రేమతో రాధను - బిలిచిన, వచ్చి 


వ. 


యకగానము 6న 


ప్రతిభాష లాదక - పంతంబు మించి 
యతివ తరుచ్చాయ - లందు దాంగినను 
చూచి, చూడని రితి - సూర్య,శశాంక 
లోచనుం డప్పు డా - లోలాక్షి రాధ 
నచ్చటచ్చటను మో - హావేశమునను 
విచ్చనవిడిగాను - వెదకుచు వచ్చి 
యెందుం గానని రీతి - నిందిరాధీశుం 
డందాడుచున్న రా - యంచల కనియె; 


+ శ్రీకృష్ణుండు రాధను వెదకుట += 
దరువు - అది తాళం, నాలుగన కాలం 
రాధను జూపరుగా! రాయంచలారా! 1పల్లవి।। 
రాధను జూపరుగా! నా వయారి 
రాధను జూపరుగా! రాయంచలారా! [1 ఉపపల్లవి॥ 


నా రాకం దెలుపరుగా! రాయంచలారా! 


నా కలికి నిపుడూ నా చెంత నిలుపరుగా! 1రాధను॥ ౧ 
ఈ కోర్కెం దీర్చరుగా! రాయంచలారా! మ 
మ్మిరువురినీ యీవేళం గూర్చరుగా! 1రాధను॥॥ ౨ 
ప్రియముం బుట్టించరుగా! రాయంచలారా! 
తరిగొండ నరహరి పిలిచీని రమ్మనరుగా! 1రాధను।। ౩ 


అని యిట్లు రాయంచల నడిగి, రాధను గని పల్టినం, బట్టు 


విడిపించుకొని పోవుచున్నం, బొలయతినిం గని హరి మోహావేశంబునం బిలిచే 
విధం బెటువలెను. 128 


66 బాలక్త్షపష్త నాటకము 


ఎ|౬ రాధాకృష్ణుల సంవాదము + 
దరున్ఫు - ఆది తాళం, నాలుగన కాలం 


రావే! ముద్దుల రాధా! - రావే! చక్కని రాధా! 

మధుకరవేణీ! రాధా! - మధురస వాణీ! రాధా! 

చిక్కులం బెట్టకె! రాధా! - చిక్కవె! చేతికి రాధా! త్ర 
కంజదళేక్షణ! రాధా! కౌంగిలియ్యవే! రాధా! 

అంబుజపాణీ! రాధా! - అలిగెదేలనే? రాధా! 

నిన్నేమంటినె? రాధా! - నేరముం జెప్పవె! రాధా! మ 


వ. అని పలికి, బొంకించి కొంగొడిసి పట్టినం, బట్టు విడిపించుకోనేరక 
కోపించి యిట్లనుచున్నది: 129 


*దర్పున్చు - ఆది తొళం 
విడిబడి నీ వెను - వెంట వచ్చినవారు 
చిడిముడిపడ నన్ను - జేరి పట్టేదేల? 
విడువరా! కొంగు విడువరా! ౧ 
కడలేని మోహము - కడు మించె నిప్పుడు 
కడగంటం జూచి యె -క్కడ నీవు డాంగిన 
విడుతునా? నిన్ను విడుతునా? ౨ 


*జ్మ దరువు మొదలుకొని “రాధ! నీ వెంత ప్రొద్దుకు రాకయున్న”- అనే తేటగీతి పద్యము 
వరకు రాధాకృష్ణుల సంవాదము కొనసాగినది. 
89. ఆట తాళం - క. 


తే.గీ. 


తే.గీ. 


యకగానము 


దుడుకు మాటలాడి - తొల్లింటి చందానం 
బడుచుందనముం జేసి - పట్టక, నా కొంగు 
విడువరా! కృష్ణ! విడువరా! 


ఇడుముల మాట లీ - విట్లాడినా, పొందు 
విడిచేనంటే? నిన్ను - వేరు చేసి, నేను 
విడువనే! రాధ! విడువనే! 


తడయక తరిగొండ - ధామ! నీ వా గొల్ల 
పడుచులనే గూడి - ప్రబలించితే చాలు! 
విడువరా!- పైంట విడువరా! 


జలజలోచన! నీ మింది జాలిచేత 
నిమిషమైనను నే నిందు నిదురలేక 
సుమశరాసను దాడిచేం జొక్కినపుడు 
నీవు నన్నిటు విడనాడ నీతె? రాధ! 


చాలుం జాలింక నిల్చరా! జాణతనము, 
సుందరీమణు లందుండి సుమశరములు 
నాటనిత్తురె? నీమేన నవ్వుకైన, 

నీ విచిత్రంపు బూటకంబేల? కృష్ణ! 


దరువు - 6ది తాళం, నాలుగిన కారం 


మారుకేళి కిక్కడ నేం - జేరితిం గదవే? రాధా! 
నేం జేరితింగదవే? రాధా! 


చేరితివో, మీథితివో, యే - మాళీతివో? నే నెజుంగా. 


67 


130 


181 


68 


బాలకృష్ణ నాటకము 


ఈ చెలులతొ నీ వచ్చే దిటం - జూచితింగదవే? రాధా! 
నేం జూచితిం గదవే? రాధా! 
చూచితివో, యేచితివో, దయం - దాంచితివో? నేనెజుఃగా. 


ఇరవుగాను నే నీ కౌంగిలె - మరగితింగదవే? రాధా! 
నే మరగితింగదవే? రాధా! 
మరగితివో, జరిగితివో, యెం - దరిగితివో? నేనెజుంగా. 


సమ్మతముగాను న్‌ న సఖ్యమె నమ్మితింగదవే? రాధా! 
నెజ నమ్మితిం గదవే? రాధా! 
నమ్మితివో, గిమ్మితివో, మన - సమ్మితివో? నేనెలుంగా. 
ముచ్చటకై తరిగొండకు - వచ్చితిం గదవే? రాధా! 
నే వచ్చితిం గదవే? రాధా! 
వచ్చితివో, మెచ్చితివో, యే -- మిచ్చితివో? నే నెజుంగా. 
అని పలికి మఠీ న్నిట్లనుచున్నది: 
దొంగతనంబుగాను పరతోయజనేత్రలం జేరంబిల్సి, న 
న్నంగడింబెట్టి, నిందలకు నాలయమై, మునుపున్న గోప్యమున్‌ 


భంగముంజేసి నేండు బహుప్రొజ్ఞుండవైతివి; యింతె చాలు! నా 
కొంగిపుడేల పట్టెదవు? గోపకుమారక! చాలుం దియ్యరా! 188 


దరువు - ఆది తాళం, నాలుగన కారం 
ఓహోహో! యీ జార చోర 

యుక్తులు సాధించి, మంచి 
సాహసాము నేర్చినావు రా! గోపాలబాల! 

జాణవైతి, వంతే చాలురా! 


యకగానము 


జాణను నేనైతే, నీకే 
సంతోషముం జేసేంగాని 
ఏణనయనా! కౌంగిలియ్యవే! వయ్యారి రాధ! 
యింక, కూహకాలు మానవే! 


కూహకత్వమూన నీతో 
కొట్లాడితె తీరేదేమి? 

దేహాసక్తి విడిచిపెట్టరా! గోపాలబాల! 
తెలివియుంటే యింక ట్రదికే రా! 


దేహాసక్తి విడిచి నన్ను 
తేరంజేసేదేల? నీవు 
మోహమూన ముద్దుం బెట్టవే! వయ్యారిరాధ! 
మూర్ధబుద్ధీ విడిచిపెట్టవే! 
నీ చిత్తము తరిగొండ 
నిలయ! నారసింహ! న 
న్నేంచే మాట లాడవద్దురా! గోపాలబాల! 
యిపుడు నేనేమి ముద్దురా? 
సీస దరువ్బలు 


నీసము. చిలుకల కొల్మి! నా చిన్ననాండదే నీవు 


మారతంత్రాసక్తి మరపినావు 
సాహసయుక్తిచేం జౌసీతిబంధముల్‌ 

నీవె ముద్దులు చేసి నేర్చినావు 
నీ యనురాగంబు నేందు విసర్తించి 


69 


౯0 బాలకుష నాటకము 


దరువు. నన్నేల విడనాదేవే? నా కలికి రాధా! 
నన్నెల విడనాడేవే? 

నా కలికిరాధా! నన్నేల విడనాదేవే? 

నే తాళలేనే! నాటి కరుణం జూదవె! 


సీసము. ఏలరా? గోపాల! యే నీకుం దగుదునా? 
తజచైన గోపసుందరులె గాని, 
క్రొత్తగా ముత్తెముల్‌ కొల్లగా వచ్చిన, 
నీ ప్రాంతమాణిక్య మేల నీకు? 
అక్కజలేని మోహావేశమున నన్ను 
దరువు. బొంకించేదేల? వద్దురా! వోచిన్ని కృష్ణా! 
స్తొక్కించేదేల? వద్దురా! 
క్‌ ముద్దుకృషా! స్లొక్కించేదేల? వద్దురా! 
క్రియలేని వట్టి చోదాల నేమి గద్దురా? 


నీసము. కోకిలవాణి! యీ గోపకాంతలకు నే 
నీ వేళకును కౌంగిలియ్యలేదు, 
నీ యనుమతి లేక నేనింత కార్యంబు 
పూని చేసెదనను బుద్ధిలేదు, 
ఇట మింద నీ వొజ్ఞ యేమి చేసినను నే 


దరుథు. నా రీతి నడిచేవాండనే! యెట్లెనాగాని 
యా రీతి నడిచేవాండనే! 
నిక్కముగా నే నా రీతి నడిచే వాండనే! 
నీ సెలవు లేక ఆ యింతులను గూదనే! 


యక్షగానము 


నీసము. బెరౌర! నీ వింత యభిమాన ముంచిన 
నాకేమి కొదువరా? నళిననాభ! 
అరమరలేల? మహారాజువలె వీరిం 
బొంది నెమ్మది నుండు పురుషసింహ! 
నీ యాస యెట్టిదో నీకె తెలియుంగాని 


దరువు. నేనేల వద్దనేనురా? హరి! హరి! 
యిది నే నేల వద్దనేను రా? 
నిష్టరముగాను నేనేల వద్దనేనురా? 
శ్రీతరిగొండ నిలయా! యింక నీ మనసురా! 


క, నీ మనసింకం బొమ్మనుచును 
కామిని! ననుం దేరం జేయంగాందగునే? 
ఏ మాట నీవు చెప్పిన 
నా మనసుకు సమ్మతంబు నళినదళాక్షీ! 


దరువు - 6ది తాళం 


మంచిది నిలుపవోయి! గోపాలా! నీ 
మాయమాట కేమి? గోపాలా! 


ఇంద అింతు లుండంగ గోపాలా! నీ 
కిపుడు నేను గావలెనా? గోపాలా! 


నే నెవ్వరు? నీ వెవ్వరు? గోపాలా! యింక 
నే నీకేల తరిగొండ గోపాలా? 


గ 


కేప్ర4 


౮2 


తే.గీ. 


బాలకృష్ణ నాటకము 


దరుద్ద - కది తాళం, నాలుగన కారం 
వనరుహలోచన! నే నీ వాందనే! [పల్లవి॥ 
విను మెందలున్న నిన్ను వీడనే! ॥వనరుహలోచన!॥ ఉపపల్లవి॥ 


చంచలాక్షి! నే నెంతో-మంచి మాటాడిన 
నెంచక నన్నూ-దూటేదేలనే? [వనరుహ॥!౧ 


ఇంద టీంతులు తమ్మూం - బొందమనిన, నామనసు 
కుందరదనా! నిన్నె = కోరునే! 1 వనరుహ॥[౨ 


నీలవేణి! నీ విట్లు - నెనరుగం జూదని 
జాలిచే నేను - సెంపంజాలనే! 11వనరుహ।[౩ 
చక్కెర కెమ్మోవి - నొక్కినా, నీ మనసు 
చిక్సనీవు నే-నేమి చేతునే? 11 వనరుహః।।౪ 


గురుతరముగ తరి -గొండ పురములో నాండు 
తరుణి! నీ కిచ్చిన మాట = తప్పనె! 11వనరుహ॥[౫ 


నీ వాండను నేననుచును 

భూవర! పల్మాజు నేండు బొంకంగవలెనా? 

నావాందవె నీవైతే 

ఈ వెలందులం దెచ్చి సారె కేంచుదువంటరా? 185 


రాధ! నీవెంత ప్రొద్దుకు రాక యున్నం 

దరుణి! నినుం గోరి వేణునాదంబుం జేయం, 

దాము విని వచ్చి గోపికల్‌ భామ! నన్నుం 

గోరి; రేనేమి చేతునె” కువలయాక్షి! 186 


యక్షగానము గవి 


వ అనిన విని, రాధ గోహకాంతలం జూచి, కోపించి యిట్లనుచున్నది: 137 
“౯ రాధ-గోపకాంతలు కలహించుట + 
*దర్సక్టు - అట తాళం 


అతివలార! మోరు దంటలే! యెంత తుంటలే! 
*ర్లూ రాతిరి వెళా 
పతుల నే రేతి బొంకిస్తిరే? యెట్ల వస్తిరే? 
నా భయమైనా మోకు 
మతిలోనం దోంచకపోయెనా? చులుకనాయెనా? 
అయితే చూచే! రారే! పో! 
మితిలేని రచ్చకు వెజతునా? రంతుం జేతునా? 
మంచి, దిప్పు డిదేమో? యువిదలార! 
తెల్లవాజనీ! ఊరుం జేరనీ! ౧ 


ఏమే రాధా! బెదరించేవూ, ధిక్కరించేవూ 
మా మదిలో సడ్డ జేతుమా? హెచ్చు జూతుమా? 

ఒక్కటంటేను పదా 
జేమారకను తిట్టేవారమే! వెజచి పాఠమే! 

వ గుట్టెంతైనా 
మేము మునుపు వినుచుంటిమే! నేండు గంటిమే! 

నీవు చూతువు గాని! 

॥1తెల్లవాఅనీ! ఊరుం జేరనీ!॥ ౨ 


* ఈ దరువునుండి “ఓసి! నాకక్కణ లేదేమే?”- అనే దరువువరకు రాధకు, గోపికలకు 
జరిగిన వాగ్వాదము వర్ణితమైనది. 
4౦0. యీరీతి యీ వేళ -క. 


గ. 


బాలకృష నాటకము 


ఓహోహో! మా బెదరింపులూ, చేసే రంపులూ 
నేండు విన్నంతలోనె 

ఆహాహా! నా గుండె లదరెనే! యెంత బెదరెనే! 
యింక వెజచ్చీ, నే భోగీ 

గేహములోనైనా దాంగేనే! ప్రాణ మాగేనే! 
మికు తరిగొండ నగరా 

శ్రీహరి కైవసమాయెనే! యేమి సేయనే? 
యెవ్వ రెట్లయ్యెమో? హా! 

తెల్లవాజనీ! ఊరుం జేరనీ!॥ 


దరువు - అట తాళం 


ఇది యేమె? రాధ! నీ-వింతైన నీ నీతి 
మదిలోనం దెలియని - మాటలాడేవు 


అది యేమొ తెలుపరె! * యా నీతులైనాను 
విదితముగా నేను - విని తెలిసేనే! 


మావలెనే నీవు - మగనాలవై యుండి 
యీ విధమునం బల్క్మే - దేమి సాధకమే? 


నా మగనీ నేను - నాండే విడిచిపెట్టి 
యీ మగనీం గూడి - తింక నాకు నదురేమే? 


ఎట్టెన నదురు నీ - కేల లేకాపోవు? 

బొట్టు గట్టినట్టీ - పురుషుం డుండంగనూ 
బొట్టు గట్టినవానిం - బొమ్మాని, హరి నేం జే 
పట్టినాను, నాకు - భయము లింకేమే? 


యకగానము 


నీకే భయములేక - నిలిచి మాటాడితే 
మాకూను భయమింక - మదిలోను లేదే! 


నా కేమి భయమే? యా - నాటినుండి న 
న్నీ కలికి గోపాలుం - డేలుకొన్నాండే! 


ఆనాండు నిన్నేలి - నట్టీ గోపాలుండే 
యీ నాటికిని మ - మ్శేలే నన్నాందే! 


మి మగ లెప్పుడును - మా వద్ద నుండంగ 
యీ మాధవుండు మి - మేలే దేలాగే? 


అది యేమొ తరిగొండ - హరికిం దెలియును గాని, 
యిది నీవు తర్మించే = దెందుకు? పోవే! 


దరువు - “ఆది తాళం 
ఓసి! నా కక్కజ - లేదేమే?, ఛీ! ఛీ! 
ఓసి! మా లోకము - నీ కేమే? 
నోరు దెలిసి మాట - లాడరే!, యిట్లు 
మిటితే నీ హెచ్చుం - జూడరే! 
చూడకుంటె యిండ్ల - కేంగరే!, నిన్నుం 
జూచి వెళిచుకొని - లోంగరె! 
అపకీర్తికైనాను - వెజవరే!, మ 
మృపకీర్తినిం జే-సే వారెవ్వరే? 


41. అట తాళం -క. 


85 


(౪అ 


9లు 


గగ బాలకృష్ణ నాటకము 
అయిత్తే, మీ రి - ల్లాండ్లు గారేమే? 
న్హీ కన్నాను మంచి - యిల్త్లాండ్రమే! ష్య 


మిమ్మిట్ల బసవులాం - జేసిరే!, వోసి! 
మా వారు నినుముద్ర - వేసిరే! జ్ర 


వదరితే దెబ్బలు - దగిలినే!, వోసి! 
పదరితే చెంపలు - పగిలినే! ద 


ఇంత చనవు కృృష్ణుం - డిచ్చెనా?, ష్‌ 
ఈ మాట లతందని - పించెనా? ౮ 


అదుగరే! తరిగొండ - ధామున్సీ, నీ 
వదుగవే! మాకేల? - భామినీ! ౯ 
+ మాయిక రాధకు సహాయముగా వచ్చుట +: 


వ. అని యిట్లు గోపకాంతలు, రాధ విడంబడి కలహింపుచున్న 
సమయంబున, మాయిక రాధకు సహాయంబుగా వచ్చి, గోపకాంతలం 


జూచి యిట్లనుచున్నది: 186 
దరున్ధు 
ఓహోహో! కుయ్యక యింక - నూరకుండరే! 
సాహసాము లీవేళకుం - జాలు! నిలుపరే! ౧ 


ఎవ్వరైనా వింటే వచ్చి - నవ్విపోయ్యేరే! మిరు 

క్రొవ్వి రాధతోను నేండు - కొట్లాడకురె! మ 
రచ్చకైన భయములేక - వచ్చే మనేరే! యిట్ల 

ముచ్చుల కుండేదైతేను - మూరెడు నోరే! ం 


యక్షగానము 77 
వ. అని యిట్లు రోషంబు లాడిన మాయికను జూచి గోపాంగనలు 
తమలోం దామిట్లనుచున్నారు: 189 
+= గోపికలు మాయికను చెట్టుకు. గట్టివేయుట - 
రాధ విడిపించుట + 
దరువు - ఆది తాళం 


మగువలార! రాధకొజకు * మాయిక కొట్లాడవచ్చె 

పగ సాధింప దీనినైనం - బట్టుకుందామే! ౧ 
గుట్టు గుట్టుగ దానికి - చుట్టమురాలైనావని 

పట్టుకొని మాని మొదటం - గట్టి వేతామే! - శ్రే 


అదిగో! తారిగొండ నరహ - రిందె చూచుచుండంగాను 
విదితముగా దీనింబట్టి - వెళ్లంగొట్టుదామే! ౩ 


వ. అని పలికి, మాయికను బట్టి కట్టి కొట్టచున్న సమయంబున, 
వెజపులేక వెథచిన చందంబున మాయిక రాధను జూచి యిట్లను 


చున్నది: శేత0 
దరువు - అిట తొళం 

ఓ రాధా! విడిపింపవే! ॥పల్లవి॥ 

అయ్యయ్యో! ఓ రాధా! విడిపింపవే! 1 ఉపపల్లవి॥ 


గయ్యాళు లిప్పు డొచ్చి - కట్టివెసి, నన్ను 
కుయ్యో! మొట్టో! అన్నం - గొట్టుచున్నారైే! వో రాధా! ౧ 


గ్గ బాలకృష్ణ నాటకము 


నక్కజోగినిం బాసి - దిక్కులేక వచ్చి 


ఇక్కడ వీరిచేం - జిక్కితిం గదవే! 11వో రాధా!!1౨ 
కూహకత్వము మాని - కుదురైన తరిగొండ 
శ్రీహరితోనైనం జెప్పి - యీ వేళా వో రాధా!॥ ౩ 


వ. అని యిట్లు పలికిన దీనవాక్యంబులు విని, రాధ గోపకాంతల ధిక్కరించి 
మాయికను విడిపించుకొని వచ్చి, హరినిం జూచి యిట్లనుచున్నది: 141 
ఏలలు 
వరా? మాకూ లేనీపోనీ - పోరాటామూ దెచ్చి పెట్టి 

యూరకే చూచుచున్నావూ, గోపాల బాలా! 

-ఉత్తరామేమైనాం జెప్పావూ ౧ 
ఉత్తరాముం జెప్పేంగానీ - యుచితామనుచు నామాట 
మత్తేభయానా! వినేవేమే? వో కలికి రాధా! 

-మనసు మోదాముం జేసేవేమ? ఐం 
ఏమి యుత్తరాముం జెప్పే? - వేమా నీకు సంతోషాము? 
శ్యామావర్దా! యిపుడె దెలుపారా! గోపాలబాలా! 

-సమ్మతామైతే వినేను రా! ౩ 
మిరూ వారూ వొద్దికాను - మెలంగుచుంటిరైనాను 
నీరజాక్షీ! నాకు మోదమే! వో కలికి రాధా! 

-నేను జెప్పే దీవుత్తరామే! ౪ 
తరిగొండవాసా! నీకింత - *దయ వుంటె, వీరినె కూడీ 
ఇరవుగా నీ విందే యుండరా! గోపాలబాలా! 

-యేను మందకుం బొయ్యేనురా! గ 


శ2 దయం బుట్టె జ రక్ర 


యక్షగానము 70 


+ శ్రీకృష్ణుడు రాధను సమ్మతింప( జేయుట +: 

వ. అని పలికి యలిగిపోవుచున్న రాధ కడ్డంబుపోయి, హరి యిట్లను 
చున్నాండు; కేశ్తల 
ద్విపద. జలజాక్షి! నామాంద - ఛలము సాధించి 

పొలంతి! నీ విట్లల్లి - పోవ నేమిటికి? 

ఈ పగిదినిం బల్మ - తేంచ నేమిటికి? 

గోపకాంతలమీందం - గోప మేమిటికి? 

రాకేందుముఖి కిన్ని - రంతు లేమిటికి? 

నీ కేమి తక్కువ - నేను చేసితిని? 

ఇన్నాళ్లపలెనె ని - స్నెలక మజచి 

యున్న నామాందం ద - ప్పుంచుదు గాని, 

ముప్పురిగొన్న నా - మోహ మో వేళం 

దప్పించి *పోవుట - ధర్మంబు గాదు 

వలనొప్ప నన్నుంగా - వలచితివేనిం 

జెలుల నొల్లను, వేగం - జేపట్టు రాధ! 
(వ. అనిన విని రాధ యిట్లనుచున్నది;) 1శీతి 
ద్విపద. విను కృష్ణ! నీ కీర్తి - విశ్వంబునందు 

ఘనమంచుం బొగడు స - త్మవివరులెల్ల 

మగనాంద్లం బట్టె నీ - మాధవుం డనుచు 

నగుంబాటుం జేతురు- నానా విధముల 

నీ కీర్తి నా కీర్తి - నీ యపకీర్తి 

నాకె కదా? యని - నా మానసమునం 

జింత పుట్టిన, దేమి - సేయుదు నిప్పు? 
43. పోయేది - క, 

[8 


80 


బాలకృష్ణ నాటకము 


డింత కార్యము నందుం - దెటింగినంగాని 
యేమనును? యశోద - యేమను? రాముం 
దేమను? మందవా - రేమందు? రైన 
నొక్కొక్క కామిని - నొక్కొక్క పురుషుం 
దక్కణతోం గూడు - టది విహితంబు. 

నీ విట్లు మతిలేని - నెలంతల కోర్కె 

లే విధంబునం దీర్తు? - విది చిత్ర! మరయ 
దూర మాలోచించు, - దుడుకులు మాను! 
భారబుద్ధి వహించు - బాలగోపాల! 


అనిన విని, హరి నవ్వుచు నిట్లనుచున్నాడు: 


. అతివ! నీ కిది సమ్మతమైనం జాలు 


నిఖిలకార్యములను నెనె నిగ్రహింతు; 
మనుజమాతృందంగాను, చిన్న్మయుండంగాని, 
చింతసేయకు మిందుకై చిగురుంబోణి! 
అనిన విని, రాధ యిట్లనుచున్నది: 

జంపె 
ముద్దుగోపాల! యీ - ముగ్ధలను గోరితివి 
వద్దనిన విడుతువా? - వట్టి భమగాని, 
సామి! నీ మదికిం దోం- చని నీతు లింకను లే, 
వేమింకను జెప్పుదును? - ఇభరాజ వరద! 
నీకు సమ్మతమైన - దే కార్యమైన మళథి 
నాకు సమ్మతి గాదె! - నళలినాయతాక్ష! 


కేత్వడ్త 


మడత 


146 


యకగానము 8 


వ. అని యిట్లు రాధ సమ్మతించిన, హరి సంతసించి గోపకాంతలం 
బిలిచి రాధ కొప్పించిన, వారినిం జూచి రాధ యిట్లనుచున్నది; కేత్వీ/ 


౯ రాధ-గోహూంతలు పరస్పరము సమాధానము నొందుట -= 
ఆ.వె. కాంతలార! నేను కమలలోచనుం జూచి 

యీ విధమున మిమ్ముం బ్రోవవలసె; 

మోర లింక మదించి మించి రెట్టింపక 

నా యనుజ్ఞలోనె నడువవలయు. 148 


(వ. అనిన విని, గోపాంగన లిట్లనుచున్నారు:) 149 


ఉ. ఇంచుక శాంతిలేక మము నెగ్గులు పల్మితి గాన, మేము ని 
న్నెంచక మాటలాదితిమి; యింతియె కాని చలంబు లేదు, నీ 
మంచితనంబు గావలసి మాధవుం జేరంగ వచ్చినాము; మా 
కంచితమైన యుక్తి నొక యాజ్ఞ నిరూపణచేయు రాధికా! 150 


వ. అనిన, రాధ మాయికను బిలిచి 'మాకు నొక్క నియమంబుం జేయు” 
మనిన విని, మాయిక గోపాంగనలంజూచి యిట్లనుచున్నది: [ేద్‌1 


+ మాయిక యేర్పజచిన నియమము + 

అ.వె. ఒక్కనాండు రాధ, యొకనాండు మోరిందు 

వచ్చి హరినిం బొందవలయుంగాని, 

అనుదినంబు వత్తు మనుచుం దలంపక 

నా యనుజ్ఞలోను నడువరమ్మ! 152 
వ. అని యిట్లు మాయిక చేసిన నియమంబునకు గోపకాంతలు, రాధ 
సమ్మతించి; రంత హరి సంతసించి, కామిగాక యుంది, కామాతురుని 
చందంబున రాధను జూచి యిట్లనుచున్నాడు; 153 


రజి 


బాలకృష్ణ నాటకము 


దరువు - ఆది తాళం, నారుగన కాలం 
రాధా! నా వయ్యారి రాధా! 
రాధా! నీ వను - రాగముతోను, ప 


ఇటీ 
1పల్లవి॥। 


యోధర కలశము - లురమునం జేర్చవె! [1రాధా!!! ఉపపల్లవి॥ 


మొలకనవ్వులను- బలుకుచు, గులుకుచు 
నలుక విడిచి యధ - రామృత మియ్యవె! 


మజశి మణి చుజుకుగ + నరవిరి ములుకులు 
తఅచుగ నాటెను - తాళంజాలనే! 


వరతరిగొండ న = హరి! రమ్మని స 
తృరుణతోను బిగి - కౌంగిలియ్యవే! 


అని యివ్విధమున రాధిక 

మనమది రమ్యంబుం జేసి, మనసిజకేళిన్‌ 
పెనంగొని, పిమ్మట గోపాంగనలను 
లాలించి పలికె ఘనుండిట్లనుచున్‌: 


దరుద్రు-6ది తాళం, దండన కాలం 
సమ్మతమాయెనే! ముద్దు - గుమ్మలారా! రాధ 
మిమ్ము మన్నించెను లేరే! - కొమ్మలారా! 
మోవి తేనియ లియ్యరే! వో - ముదితలారా! వేగ 
భావజుకేళికి రారే! *- భామలారా! 


తరిగొండ నగరములోను - తరుణులారా! మి 
మ్మిరవుగాం గూడియుందేనే! - యింతులారా! 


1రాధా!! ౧ 


1రాధా!!॥ ౨ 


11రాధా!!॥ 3 


1ేర్‌4 


వ. 


యక్షగొనము 88 


అని యిటువలె లాలింపుచు 

కనకాంబరధరుందడు గోపకాంతామణులన్‌ 

మనసిజకేళినిం దేలిచె 

ననిమిషు లది చూచి మింట నచ్చెరువందన్‌. 155 


ఇవ్విధంబున లీలావినోదుండైన హరికి దృష్టి తాంకునో యని 


తలంచి, రాధ యారాత్రికంబులు గైకొని మంగళంబుం బాదే విధం 
బెటువలెను. 156 


= రాధ శ్రీకృష్ణునకు మంగళహారతి యొసంగుట +: 


నుంగళహారతి దరువు - అట తాళం 


మాధవాయ జయ - మంగళమ్‌ 11పల్లవి॥ 

పురుషోతమారతాంాాాాట మంగళమ్‌ [1 ఉపపల్లవి॥ 

విధినుత చరణాయ - వేదోద్ధరణాయ 

మధుదైత్య హరణాయ - మంగళమ్‌ 1మాధవాయ॥ ౧ 

బుధజనమిత్రాయ - భూమికళత్రాయ 

మధురభాషణాయ శ్రీమహిజాకళత్రాయ మంగళమ్‌ 
11మాధవాయ॥ ౨ 


మందరోద్ధారాయ - మంగళం, విమల 
కుందాళి రదనాయ - గురుతర తరిగొండ 
మందిరాయ శుభ - మంగళమ్‌ 1శ్రీమాధవాయ॥ ౩ 


ర్క బాలకృష్ణ నాటకము 


క. అని యివ్విధమున రాధిక 
యనువందంగ నారతిచ్చె, నంతట వేడ్మన్‌ 
వనజదళాక్షుండు వనితా 
జనములతో: గూడియుండె సంతసలీలన్‌. 157 


+ కృతి సమర్పణము +: 


ద్విపద. అని యిట్లు నిఖిలలో - కాధీశుందైన 
కనకాంబరునిపేరం - గరమర్ధితోను 
దేశికపదభక్తి - ధీరుందై చాల 
వాసి కెక్కిన నంద - వరకులోద్భవుండు 
సృష్టిపై వెలయు వా - సిష్ట గోత్రుండు 
శిష్ట మానసుండు, దు - శ్శీలవర్డితుండు 
వలనొప్పం గానాల - వంశ భూషణుందు 
సలలితహృదయుండు - సద్రృహ్మవేత్త 
మైన కృష్ణార్యున - కనుకూలయైన 
మానినీమణి మంగ - మాంబికాతనయ 
గురుతరంబుగం దరి - గొండ నృసింహు 
వరలాభమునను, సు - బ్రహ్మణ్యయోగి 
కరుణాకటాక్ష వీ - క్షణ మహత్త్వమున 
నరులెన్న శ్రీ కృష్ణ - నాటకంబనెడు 
వరకృతిం గావించి - వాసుదేవునకుం 
బరమభక్తిని సమ - రృణముగాం డేసె 


యక్షగానము 8ిక్‌ 
భూచక్రమున నిట్టి - పుణ్య ప్రబంధ 
మాచంద్ర తారార్క - మై యొప్పుంగాత! 
అదామ ఊదచఏల 
శ్రీకృష్ణార్ప్ణణమస్తు. మంగళమమా శ్రీశ్రీశ్రీజ్రీల్రీ జేయును. 
వికారినామ సంవత్సర జ్యేష్ట శు. ౧౩ లు వరకు బాలకృష్ణనాటకం 
సంపూర్ణమ్‌. 


చీనేపల్లె పెద్దన్న కొమారుడు చంద్రప్ప వ్రాశిన బాలకృష్ణనాటకం. 


౧. "త గం11ల003 ౧801146401 ఏలులు 10. 2 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


భః ల వాన 


రు అసల లే శ్చ జై రె అక్‌ వాగు ఇ పస్తు, అరుపులు 
అష్ట నెంబరు; 752001) 

తిరుమల శ్రీ మాన దయాసముద్రుడు. ఆర్హులపై ఆపదలో వున్నవారిపై ఆయన మం అపారం, అనన్య 
సామాన్యం, అనారోగ్యంతో అల్లాడుతున్న వారికి ఆయనే జక దివ్య జెషధం. దయా స్వరూపుడైన శ్రీ శ్రీనివాసుని దయతో తిరుమల 
| తిరుపతి దేవస్థానం పేదలకై ఎన్నో ఆసుపత్రులను, ధార్మిక సంస్థలను నెలకొల్సింది, మానవసేవయే మాధవసేవ అన్న పరమార్ధంతో 
కుల, మత, వర్ణాతీతంగా ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేదలైన రోగులకు సహాయం అందించేందుకు ఈ పధకంతో 
', దేవస్థానం ముందుకు ప్చింది. 
| ఆశయాలు: శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు రోగగ్రస్తులైన పేదలకు సహాయం అందిస్తుంది. ఇది లాభాపేక్షలేని ధార్మిక సంస్థ, దీని 
/ ల ర నం ల గుండె, మెదడు, మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్లతో బాధపడే పేదవారికి 









+ ప్రాణాంతక వ్యాధుల నివారణకు జరిపే పరిశోధనలకు కూడా ఈ పధకం సహాయం చేస్తుంది. రక్తనిధి, కృత్రిమ అవయవాలు, 
. ఫిజియోథెరపి, పరికరాలు, తదితరాలు పేదలకు ఉచితంగా అందేలా ఈ పధకం సహాయం పడుళుంది. 

.' వేస్తాం విరాళం ఈట్రస్టుస్వయంప్రతిపత్తి సంపాదించేందుకుగాను, ట్రస్టుకు విరాళంగా లభించిన మొత్తానికి సమానమైన మొత్తం 
/ దేవస్థానం ఇస్తుంది. సేవాభావంతో ప్రజలు విరివిగా ఈ పథకానికి విరాళాలు అందించాలి. విరాళం మొత్తం ఎంత అనికాక పేదల 
', ప్రాణంనిలబెట్టాలనే దృక్పథంతో అందరూ ముందుకు రావాలి. 

 _ దాలీలకు సాకర్యాలు : ఈ ట్రస్టుకు క లక్షలు లేదా అంతకన్న ఎక్కువ విరాళంగా ఇచ్చినదాతలకు ఈ శ్రీది సౌకర్యాలు లభిస్తాయి. 
సం;లో 3 రోజులు దాత, అతని కుటుంబసభ్యులకు (5 గురికి మించకుండ) వైకుంఠం సెల్లారు ద్వారా వి.ఐ.పి. దర్శనం. 
మొదటిసారి దర్శనానికి వచ్చినపుడు శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారి బంగారు పూత పూసిన వెండి డాలరు బహూకరణ, 
సంవత్సరానికి ఒకసారి దాతకు ఉత్తరీయం బహూకరణ. 3 రోజులు పాటు తిరుమలలో ఉచిత వసతి లేదా వి.ఐి.పి. అతిథి 
గృహాల్లో చెల్లింపుతో వసతి. ఈ సౌకర్యాలు దాతకు జీవిత పర్యంతము - ఫర్ములు, కంపెనీలు, ఇద్దరు దాతలు అయితే 20 సం;లు 


ఆదాయస్టు పన్నీ రాయితీ: ఈ పథకానికి ఇచ్చే విరాళాలకు సెక్షన్‌ 35 ఎసి క్రింద ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. 
నిన్నీసం వదాన్యులు, మానవతావాదులు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు విరివిగా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 
| మీరు చేసీ సహాయం ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేదవారికి ప్రాణదానం చేస్తుంది. మీ దానంవల్ల వైద్య సహాయం అంది పేదవారి 
| జీవితంలోను, కుటుంబంలోను చిరునవ్వుల పూలు పూస్తాయి 

; _మీవిరాశాలమప జాతీయ బ్యాంకు నుంచైనా “కార్యనిర్వహణాధికారి, 8.8. దేవస్థానం, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్తు, తిరుపతి" 


| పేర తీసుకుని "కాచ్ళశర్వవాణాధికారి, ఓ౬దెివస్థానం, ఈఅడ పదిపాలానా జపనం, కెటురొచు, అరువది వారికి పంపాలి. ఇతర 1 


.  వినరాలకు : పొాఠరసంబంధాధికారి, ఫోన్‌ నెం: 0877-2264677 లేదా ఛీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌- ఫోన్‌ నెం: 0877-2264762 
సతి.తి.దేవస్థానములు, తిరుపతి వారిని సంప్రదించండి. 6-౫218: ఇ₹య020ల అరూయి212.018 


విరివిగా విరాళాలు ఇవ్వండి! పేదలకు ప్రాణదానం వేయండి! 


[భాం సిన ల రంత న ప్రయరయలంత నటు తగుటాయతోతటనాంవాపలటు లు) గరు దిఆళ్తులనన నారో లంలు ర లుకతారనారూ అయినా ఇలుంలాలోలాన గాశాయాందాకాతిచాశాలంరటలాత (60) 
పంపాము మును! 





కల్యాం[ుమంరే 0 58 ఉ.2స జడ 1.4.5., 0006076 ౦గ౦౬ 
ంలజుయడరము బుక రరర 2050 ౨జయుజడ& 665, 5గ సాడు ము. 





